కదునీయ క్షేత్రం 
తములతీర్ధం 


జూలకంటి బాలసుబ్రహ్మణ్యం 








) తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 
2003 


కమనీయ క్షేత్రం 


కమిలతర్దం 


రచన 
జూలకంటి బాలసుబ్రహ్మణ్యం 
ఉపసంపొదకులు 
తి.తి. దేవస్థానములు, తిరుపతి. 





ప్రచురణ 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 
2003 


2032౧69/3 గంగింర2గ 

షిన్‌ [ఓడ 71౬7114 ఫి4 

ర50/ 

రేట!2క2గి6 8812568972 0012 [72౧1 


770. ౧611010695 ౧౮౦|10360009 56165 [0.262 
(రి 4! ౧19౧6 గిం56గ/66 


౧5౬౬601600 : 2003 


00016 | లి న 


వ 


&(6 (౧. నములు 
రిని?ద,.....-..442202222 266 గంజిని 59 
71800411. 

[0115060 0 

5గీ గీల౭ గ3113గ), 1.4.5. 

56046౪76 01669 


160313 1104008264 0ల/౭902౧3౧౩, 
16086 - 51/7 50/7. 


౧/1౧(66 ౭1 
7. ౦ల౭50020౧2౧౧5 ౧/౦౦ 
114026 - 51/7 50/7. 


ముందుమాట 


అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడ్డెన శ్రీ వేంకటేశ్వరుడు వెలసిన 
దివ్యక్షేత్రం వేంకటాచలం ఈ పుణ్యస్థలం భూలోక వైకుంరమని ప్రశస్తి 
పొందింది ఇచ్చట సాక్షాత్తు శ్రీవున్నారాయణుడు శ్రీ వేంకటేశ్వరునిగా 
ఆవిర్భవించి, అర్చనలందుకొంటున్నాడు ఈ స్వామివారిని కేవలం మానవులు 
వమాత్రవేగాక పరవంశివుడంు, బ్రహ్మేంద్రాది దేవతలు కూడా నిరంతరం 
సేవిస్తుంటారు ప్రతిరోజు శ్రీ వేంకటేశ్వరస్వామిని సుప్రభాతానికి ముందుగా 
(బ్రాహ్మముహూర్తంలో బ్రహ్మదేవుడు ఆరాధిస్తాడని ప్రసిద్ధి వుంది అంతేకాక ప్రతి 
సంవత్సరం కన్యా మాసంలో పదినాళ్లపాటు శ్రీనివాసునికి బ్రహ్మదేవుని పేరుతో 
ఉత్సవాలు నిర్వహింపబడుతున్నాయి అవే బ్రహ్మోత్సవాలు 


ఇక పరమేశ్వరుడు తిరుమల శ్రీవారి ఆలయంలో క్షేత్రపాలకశిలగాను, 
గోగర్భతీర్థంలో క్షేతపాలక గుండుగాను వుంటూ తిరువంలక్షే త్రాన్ని 
పాలిస్తున్నాడు ప్రతి మహాశివరాత్రి పర్వదినంనాడు గోగర్భంలోని క్షే త్రపాలకుడైన 
రుద్రునికి నమక చమక రుద్రాభిషేకం జరుబడుతున్నది ఈ మహేశ్వరుడు 
వేంకటాచల పాద సమీపంలో వృన్న కపిలతీర్థ క్షేత్రంలో “కపిలేశ్వర 
మహాశివలింగం' రూపంలో స్వయంభువుగా ఆవిర్భవించి వున్నాడు 
కపిల్యేరుడు భక్తవశంకరుడు, శుభంకరుడు, పాపహరుడు కూడా ఈ స్వామి, 
శ్రీనివాసునికి, నారాయుణవనాన్ని పాలించే ఆకాశరాజు పుత్రిక అయిన 
శ్రీ పద్మావతీ అమ్మవారికి పరిణయం జరుగునట్లుగా అనుగ్రహించిన కల్యాణ 
వరప్రదాత అనగా శ్రీ వేంకటాచలం ఎంత ప్రాచీనవైనదో, ఆ క్షేత్ర 
పాదమూలంలో వెలసిన శ్రీ కపిలేశ్వరస్వామివారు అంతకంటే ప్రాచీనుడు 
ఈ కపిలేశ్వరుడు ముందుగా తనను దర్శించిన తిరుమల యాత్రికులను పాప 
దూరులనుగా చేస్తాడట. కపిలేశ్వరుని వల్ల పాపవిముక్తులైనవారికి, వేం అమృ 
తత్వమును, కటః ఐశ్వర్యమును అనగా ఐహిక ఆముష్మికాలను ప్రసాదిస్తాడట 
తిరుమలేశుడు 


తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో, అందులోను తిరుమల 
క్షేత్రం క్రింది భాగంలో వెలసిన కపిలతీర్థం ప్రసిద్ధమైన, ప్రాచీనమైన శైవక్షేత్ర 
రాజం, ఈ క్షేత్రాన్ని గురించి, ఇచ్చట స్వయంభువుగా వెలసిన శ్రీ కామాక్షీ సమేత 
కపిలేశ్వరస్వామివారిని గురించి ఇతర పరివార దేవతలను, అక్కడ జరిగే సేవలను 
గురించి ఈ పుస్తకంలో రచయిత శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం వివరంగా 
తెలియ జేశారు ఈ క్షేత్రాన్ని గురించి వెలువడిన తొలి[గ్రంధం ఇది 


తిరుమల యాత్రికులు, భక్తులు కపిలతీర్థాన్ని గురించి వివరంగా 
తెలుసుకొని మరింత భక్తి ప్రపత్తులతో సేవించి కృతార్ణులు కావాలనే సంకల్పంతో 
ఈ గ్రంథాన్ని “చిత్రభాను నామ సంవత్సరం, “మహాశివరాత్రి'' పర్వదినం 
సందర్భంగా, భక్త జనులకు కానుకగా సమర్చిస్తున్నాం 


తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తున్న ఈ ధార్మిక ప్రచురణ ఆస్తిక 
మహాశయులను అందరినీ ఆకర్షించి, ఆనందింపజేయగలదని మా ఆకాంక్ష! 


తిరుపతి అజేయ కల్లం 
తేది 28-2-2003 కార్యనిర్వహణాధికారి 
తి తి దేవస్థానములు 


కృతజ్ఞతాంజలి 


“కోటి జవ్మ కృతైఃి పుణ్యః 
శివే భక్తిః ప్రజాయతే" 
కోటి జన్మల్లో పుణ్యం చేసుకొన్న వారికి మాత్రమే పరమేశ్వరుని యందు 
భక్తి కలుగుతుంది 


నాకు కొండలరాయడు అంటే ఎంతో భక్తి మరి కొండ[కింది రేడు 
కపిలేశ్వరుడు అంటే కూడ అంతే ప్రీతి 


1978లో ఉద్యోగం రాక సతమతమవుతున్న రోజులవి ఎవరో అన్నారు 
“కపిలేశ్వరుని సేవించుకోవయ్యా! నీ సమస్య తీరుతుందని' 1978 డిశంబరు 
మధ్యలో దీక్షగా పట్టుమని పదిరోజులు కపిలేశ్వరుని సేవించుకొన్నా అంతే 
అనతికాలంలోనే కపిలేశ్వరుడు కొండలరాయని కొలువులో చేర్పించాడు అప్పటి 
నుండి అంచెలంచెలుగా ఉద్యోగాభివృద్ధిని కలిగిస్తూనే వున్నాడు శుభ 
పరంపరలను ప్రసాదిస్తూనే వున్నాడు ఇవన్నీ తిరుమల క్షేత్ర పరిపాలకుడైన 
పరమశివుని సిఫారసుతో తిరుమల క్షేత్రాధి దైవమైన శ్రీ వేంకటేశ్వరుడు 
ప్రసాదించాడని నా ప్రగాఢ విశ్వాసం శ్రీ వేంకటేశ్వరస్వామి 'ఉపత్యకా ప్రదేశస్థ 
శంకర ధ్యాతమూర్తి కాగా కపిలేశ్వరస్వామి, పద్మావతీశ్రీనివాసుల పరిణయ 
సంధానకర్త అందువల్లే రూపాలు వేరైనా అభిన్నులైన ఆ కొండమీది పెరుమాళ్ళు 
అన్నా, కొండ క్రింది దేవర అన్నా నాకు చాల ఇష్టం 


తరచుగా నేను కపిలతీర్థం వెళుతూనే వుంటాను ఆ క్షేత్రంలో నన్ను 
మిగుల ఆకట్టుకొన్నది ఉత్సవ ప్రతిమా మండపంలోని '“శ్రీసోమాస్కందమూర్తి' 
కైలాసం వలె చుట్టూ ప్రమధ గణాలతో విరాజిల్లుతూ ఆ మండపం మధ్యలో 
వున్న ఈ మూర్తిని చూచాను కాని పేరేమిటో తెలియదు ఆసక్తిగా అర్బకస్వామిని 
అడిగాను ఉమాదేవితోను, స్కందునితోను కలిసివున్న పరమేశ్వరుడు కనుక 
-“సోమాస్కందమూర్తి' అంటారనీ, ఈ ముగ్గురు ఎప్పుడూ విడదీయబడక ఒకే 


పీఠంలో వుంటారనీ, ఈయనే కపిలేశ్వరస్వామివారి ప్రధాన ఉత్సవమూర్తి అనీ 
అర్చకవర్యులు వివరించారు. తల్లీదం(డ్రులైన పార్వతీ పరమేశ్వరులిరువురి 
నడుమ ప్రేమగా, గోముగా ముథ్లుగా, మురిపెంగా దోగుతున్న బాలుడైన 
కుమారస్వామిని ఆశ్చర్యంతో చూస్తూ ఆనందించాను ఇంతవరకు నాకు 
తెలియని ఈ వోోష విషయాన్ని అందరికీ తలియజేయాలన్న ఆలోచన కలిగింది. 
కాని ఆ ఆలోచన చాలాకాలం ఆలోచనగానే మిగిలిపోయింది 


ఆరు నెలల క్రితం నా ఆలోచనను అక్షరాత్మకంగా చెయ్యాలని 
కపిలేశ్వరుడు సంకల్పించాడు కాబోలు! దేవస్థానం అధికారులు కపిలతీర్థాన్ని 
గూర్చి ఒక చిన్న పుస్తకం రాయవలసిందని కోరారు శ్రీ కపిలేశ్వరస్వామివారి 
దివ్యసంకల్పానికి ఆశ్చర్యపోతూ అమితానందం పొందాను. ఈ కార్యానికి నన్ను 
ఎన్నుకొన్నందులకు శ్రీ కామాక్షీ సమేత శ్రీ కపిలేశ్వరస్వామివారిని భక్తి ప్రపత్తులతో 
శరణు వేడుతూ ఈ రచనా కార్యక్రమాన్ని కూడా సులువుగా కొనసాగింప 
చేయలసిందని ్రార్ధించాను వారి భవ్యానుగ్రహం వల్లనే అక్షరాత్మకంగా 
వికసించిన ఈ చిన్ని పుస్తకసుమాన్ని జగన్మాతా పితరులయిన శ్రీ కామాక్షీ 
కపిలేశ్వరస్వామివారల దివ్యచరణారవిందములకు సమర్పిస్తున్నాను 


ఈ రచనా ప్రయత్నంలో కపిలతీర్థంలోని ఆయా ఆలయాల అర్చక 
స్వాములు, వేదపండితులు ఆలయంలోని విశేషాలు, విగ్రహవూర్తుల 
ప్రాధాన్యతలను, ఉత్సవాల వివరాలతో పాటు మరెన్నో విషయాలను ఓపికగా 
తెలియజేశారు వారందరికీ భక్తి పూర్వక నమస్కారములు 


తితి దేవస్థానం వారి వేంకటాచలమాహాత్మ్య (గ్రంధాలు, శ్రీ ఎం.వి 
రామనాథ ఘనాపారిగారు రచించిన శ్రీ కపిలేశ్వర సుప్రభాతమ్‌', శ్రీశైల దేవస్థానం 
వారి “శ్రీశైల ప్రభ' రజతోత్సవ సంచిక, ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయశాఖ ప్రచురించిన 
“రూపధ్యానరత్నావళి' . . ఇత్యాది గ్రంథాలెన్నో యీ రచనకు ఉపకరించాయి. 
ఆ యా (గ్రంధాల రచయితలకు, వ్యాసకర్తలకు నా కృతజ్ఞతాంజలులు 


అఆ యా దేవాలయాల ఉత్సవాలను, ఊరేగింపులను ఘనంగా 
నిర్వహింప జేయడంతోపాటు, వాటిని గూర్చి యాత్రికులకు, భక్తులకు తెలియ 
జెయ్యాలనే మహదాశయంతో ఈ (గ్రంథాన్ని తి తి దేవస్థానం వారి ధార్మిక 
ప్రచురణగా వెలువరింపజేసి, భక్త జనలోకానికి కానుక పెట్టిన తిరుమల తిరుపతి 
దేవస్థానం కార్యనిర్వహణాధికారులు, భక్త జన సేవాతత్పరులు, సుగృహీత 
నావుధేయుల్లైన శ్రీఅజేయు కల్లం, ఐఎ ఎస్‌ గారికి భక్తి పూర్వక 
నమోవాకములు 


తితి దేవస్థానం సంయుక్త కార్యనిర్వహణాధికారులు, సౌజన్య 
మూర్తులు, భక్తి తత్పరులు అయిన శ్రీ ఆర్‌ అప్పారావు గారు ఈ అధ్యాత్మిక 
(గంధ ప్రచురణ విషయంలో చాలా ప్రోత్సాహం చేశారు వారికి భక్తి పూర్వక 
నమస్కారములు 


ఆధ్యాత్మిక (గ్రంధ రచనా విషయుంలో ఏ వూతం అలసత్వం 
ఉండకూడదని వెన్నుతట్టి ఉత్సాహపరచడవేంగాక, ఈ (గ్రంధ ముద్రణ 
విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించిన తి తి దేవస్థానం పౌరసంబంధాధికారి 
డౌ॥పి రంగారావు గారికి కృతజ్ఞతాపూర్వక వందనములు 


కపిలతీర్థంలో విషయ సేకరణకు అత్యంత దోహదం చేసిన ఆలయ 
డిప్యూటి ఇ ఓ శ్రీ రావూరావృగారికీ, ఎఇ ఓ శ్రీ తివ్మారెడ్డి గారికి, 
సూపరింటెండెంట్‌ శ్రీ కె మునిరామయ్య గారికి కృతజ్ఞతాపూర్వక వందనాలు 


ఈ రచనకు అనేక విధాలుగా తోడ్పడి, సహకరించీన “సప్తగిరి ఎడిటర్‌ 
డా॥ ఎన్‌ ఎస్‌ రామమూర్తిగారికి, ఇన్‌ఛార్జి ఎడిటర్‌ శ్రీ వి శ్రీశన్‌ గారికి నా 
నమస్కారములు 


అత్యంత శ్రద్ధాసక్తులతో ఈ గ్రంధాన్ని చక్కగా తీర్చిదిద్ది, ముద్రించిన 
తితి. దేవస్థానం ప్రెస్‌ మేనేజరు శ్రీ ఐ పార్వతీశ్వరరావుగారికి, వారి సిబ్బందికి 
పేరుపేరునానా కృతజ్ఞతాంజలులు 


అస్తిక మహాశయులు ఈ (గ్రంథాన్ని కపిలేశ్వరుని ప్రసాదంగా అందుకొని 
ఆస్వాదించగలరని ఆశిస్తున్నాను 


నా పరిశీలనకు ఇంకా ఏన్జైనొ విశేషాలు లభ్యవైనచో వాటినీ 
మలిముద్రణలో చేర్చించగలనని, అలాగే అచ్చుతప్పులను కూడ సరిదిద్దగలనని 
తెలియజేస్తున్నాను 


“త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు 
దేవుడు మెచ్చును లోకము మెచ్చును”. - అన్నమయ్య 


తిరుపతి రచయిత 
తేది 24-2-2003 జూలకంటి బాలసుబ్రహ్మణ్యం 


కఖటెలతీర్సం 


తిరుపతి నుంచి తిరుములకు వెళ్ళేదారిలో వేంకటాచల పర్వత 
మూలంలో వెలసి ఉన్స ప్రాచీనమైన పుణ్యతీర్ణం “కపిలతీీర్ణం” ఈ దివ్యతీర్థం 
“సుదర్భన చ(కత్తాళ్వార్‌ తీర్థం” అని, ““చ(కత్తాళ్వారు తీర్థం” అనీ, 
“ఆళ్వారుతీర్థం '' అని కూడా వీలువబడుతున్దుది 


శేషాచలపర్వత సానువులలో నెలకొన్న అనేక పవిత్రతీర్థాల నుండి 
జాలువారిన పవిత్ర జలధారలతో కపిలతీర్థం అనే సరోవరం ఏర్పడింది దాని 
ప్రక్కనే తూర్పున పశ్చిమాభివుముఖంగా స్వయంభువుగా అవిర్భవించిన 
శ్రీ కపిలేశ్వర మహాశివలింగం యొక్క గుహాలయం ఉంది అ కోనేటికి 
దక్షిణదిక్కున ఉత్తరాభివయఖంగా శ్రీ రుక్మిణీ సత్యభావ౮ూ సవేంత 
శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం నిర్మింపబడింది దీనిప్రక్కనే తూర్పుముఖంగా 
శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కూడా వెలసి వున్నాడు అంతేగాక ఈ కపిలతీర్జానికి 
పశ్చిమ తీరంలో తూర్పుముఖంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రతిష్టింపబడిన 
“నరసింహగుహిను కూడా చూడవచ్చు ఇలా ఈ కపిలతీర్ధ పుణ్యస్థలం ఎన్నో 
తీర్థాలతోను, శైవ వైష్ణవ అలయాల సమ్మిశ్రితమై, అత్యంత మహిమాన్వితమైన 
తీర్థరాజంగాను, అతి ప్రాచీనమైన క్షేత్రంగాను విరాజిల్లుతూ వున్నది. 

తిరుపతి రైలుస్టేషన్‌కు - శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి ఉత్తరం 
దిక్కుగా సుమారు మూడు కిలోమీటర్ల దూరాన కపిలతీర్థం నెలకొని వుంది. 


క్షే 


మూక్షువైపులా ఎత్తైన కోటగోడలవలె శేషాచల పర్వతశిఖరాలు వ్యాపించి వుండగా 
ఆ పర్వతీసానువుల నుండి జాలువారుతున్న మనోహరమైన జలపాత దృశ్యంతో 
కూడి వున్న ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులకు మైమరపుతో కూడిన భక్తితోపాటు 
అనిర్వచనీయమైన ప్రశాంతత చేతూడుతుంది. 


ఈ పుణ్యతీర్థంలో స్నానధ్యానాదులతోను, ఇక్కడ వెలసి వున్న శ్రీ కామాక్షీ 
కపిలేశ్వరస్వామివారల దర్శన అర్బనాదులతోను సకల పాపాలు తొలగుతాయని 
సర్వశ్రేయస్సులు కలుగుతాయని క్షేత్ర ప్రసిద్ధి అందువలననే ఈ దివ్యక్షేత్రం 
ఎల్లప్పుడూ భక్తజన సందోహంతో సందడిగా వుంటుంది అంతమాత్రమే కాదు 
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించడానికి వచ్చే యాత్రికులు, 
తప్పనిసరిగా కపిలతీర్థపుణ్యక్షే తాన్ని దర్శించి తీర్థవిధులు నిర్వర్తించి 
పాపదూరులైన తర్వాతనే వేంకటాచలయాత్ర చేయవలెనని ఈ స్థలపురాణం 
స్పష్టం చేస్తోంది అందువల్లే భక్తులు, యాత్రికులు నేటికీ వేంకటాచలపర్వతం 
మొదట్లో వున్న కపిలతీర్థాన్ని సందర్శించిన తర్వాతనే తిరుమల కొండకు వెళతారు 


మరి అనాదిగా ఇంతటి పురాణ ప్రసిద్ధిని పొందినటు వంటి ఈ క్షేత్రానికి 
“కపిలతీర్థం' అని పేరు ఎందుకు కల్గింది కపిలుడు ఎవరు? ఆయన పేరుతో 
ఇక్కడ శివలింగం ఎందుకు వెలిసింది ఎలా తెలిసింది ఈ తీర్ధ క్షేత్ర మహిమలు 
ఏవైనా వున్నాయా? అని అనేకానేక విషయాలను తెలుసుకోవాలి అనే అత్యంత 
జిజ్ఞాసతో ఒకప్పుడు శౌనకాది మహర్షులు సూతుడనే మునిని అడిగారట! 
అందులకు సూతమహాశయుడు ఈ క్షేత్ర ప్రాధాన్యాన్ని మహత్వాన్ని గూర్చి 
సవిస్తరంగా వివరిస్తాను వినండి అంటూ ఇలా ప్రారంభించాడు 


కఫిలమహార్ష్ని 

శ్రీ మహావిష్ణువు అనతిపై బ్రహ్మదేవుడు స్త్రీ పురుష సంయోగాత్మకమైన 
సృష్టిని ప్రారంభిస్తూ అందుకు నాందిగా తన శరీరంలోని కుడిభాగం నుండి 
“స్వాయంభువ మనువు” అనే పురుషుణ్ణి, ఎడమభాగం నుండి 'శతరూప' 
అనే స్త్రీని సృష్టించి వారిరువురిని భార్యాభర్తలుగా చేశాడు ఆ ప్రథమ మానవ 
దంపతులకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, అనే ఇద్దరు పుత్రులు, ఆకూతి, 
దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు పుత్రికలు కలిగారు మను చక్రవర్తి వీరందరికి 
పెండ్లి చేశాడు కూడ. 


అందులో రెండన కూతురైన దేవహూతిని కర్టమ ప్రజాపతికి ఇచ్చి 
వివాహం చేశాడు. బ్రహ్మదేవుని ఆదేశంచేత కర్టమ ప్రజాపతి, భార్యతో కూడి 
సరస్వతీ నదీతీరాన ఆశ్రవంం ఏర్పరచుకొని శ్రీ చంహావిష్ణువునిగూర్చి 
పదివేలఏండ్లు తపస్సు చేశాడు శ్రీహరి అనుగ్రహం వలన వారికి వరుసగా కల, 
అనసూయ, శ్రద్ధ, హవిర్భువు, గతి, క్రియ, ఊర్జ్య, చితి, ఖ్యాతి అనే 
తొమ్మిదిమంది పుత్రికలు కలిగారు కర్ణముడు ఈ కూతుళ్లను వరుసగా మరీచి, 
అత్రి, అంగీరసాదిగా తొమ్మిదిమంది మహామునులకు ఇచ్చి వివాహం చేశాడు 

చిట్టచివరగా కర్దమ ప్రజాపతికి సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువే “కపిలుడు” 
అనే పుత్రునిగా అవతరించాడు 

విష్ట్వంశ సంభూతుడైన కపిలమహర్షి తన తల్లిదండ్రులకు 
సాంఖ్య భక్తి యోగాలను ఉపదేశించి వారికి ముక్తిని ప్రసాదించినాడు 

తతో హరిః కపిలత్వం అవాప, తిరోహితాన్‌ కాలబలేన తత్త్వాన్‌ 

చతుర్వింశ తృంఖ్యాకానుద్ధరివ్యన్‌, చరిష్యన్వై ఆసురయే ప్రవక్తుమ్‌ 

- (రారుడ వు. అధ్యా&ర్‌ - శ్లోఃవ్సు 

కాలాంతరంలో మెరుగైన ఇరవై నాలుగు తత్త్వాలను ఉద్ధరించి, ఆసుర 
బుషికి ఉపదేశించడానికే సాక్షాత్తు శ్రీహరి కపిలమహర్షిగా అవతరించినాడని 
రూడా గరుడ పురాణం పై విధంగా తెలుపుతోంది 

పిదప కపిలమహర్షి పాతాళలోకంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని 
అక్కడ ఒక అద్భుతమైన శివలింగాన్ని ప్రతిష్టించుకొని, శివుణ్ణి ఆరాధిస్తూ 
తీవ్రమైన తపస్సులో మునిగి వుండినాడు 

ఇదే సమయంలో సగరుడు అను చక్రవర్తి అశ్వమేధయజ్ఞాన్ని చేయ 
సంకల్పించి అందుకోసం గుర్రాన్ని వదలి పెట్టాడు ఇంద్రుడు పదవీ భీతితో, 
ఆ యజ్ఞాన్ని భంగం చేయుటకుగాను అ గుజ్ఞాన్ని తస్కరించి, పాతాళలోకంలో 
తపస్సు చేసుకుంటున్న కపిలవుహర్షి ఆశ్రవుంలో ఒక చెట్టుకు కట్టి 
వెళ్లిపోయాడు సగర పుత్రులు అ అశ్వాన్ని వెదుకుతూ చివరకు పాతాళాన్ని 
చేరుకొని అక్కడ కపిలాశ్రమంలో వున్న అశ్వాన్ని చూచారు దాన్ని కపిలుడే 
దొంగిలించి వుంటాడని భావించిన సగరపుత్రులు అతనిని చంపటానికి 
ప్రయత్నించారు. అంతలో కనులు తెరచి కోపంగా చూచిన కపిలమహర్డి వాడి 
చూపులకు సగరపుత్రులు బూడిద అయ్యారు 

తె 


ఈ విషయాన్ని తెలిసికొన్న సగరుడు, యజ్ఞం అగిపోవడమేగాక, తన 
పుత్రులకు: కలిగిన దుర్మరణొనికి చింతిస్తూ పుత్రశోకంతో మరణించాడు. 
తరువాత చాలాకాలానికి సగరువి మనువముడు అంశుమంతుడు, కపిల మహర్డిని 
తమ పెద్దలు చేసిన తప్పును క్షమించమని ప్రార్థించి, అశ్వాన్ని తీసుకువెళ్లి 
అశ్వమేధ యాగాన్ని మాత్రం పూర్తి చేశాడు కాని తన పూర్వులైన సగరపుత్రులకు 
ఊర్థ్వలోకాలు కల్పించలేకపోయినాడు. తదుపరి అంశుమంతుని పౌత్రుడు, 
దిలీపుని పుత్రుడు అయిన భగీరధుడు తీవ్రమైన తపస్సు చేసి, పరమేశ్వరుని 
జటా జూటంలోని గంగను భూమిపైకి అవతరింప జేసి, అదే గంగను పాతాళ 
లోకానికి తీసుకొని వెళ్లి సగరపుత్రుల భస్మరాసులపై ప్రవహింపజేశాడు 
దానిద్వారా వారందరికి ఉత్తమలోకాలు ్రాప్తించాయి. 


అలా భగీరధుని ప్రయత్నంవల్ల గంగాదేవి శంభుని శిరస్సునుండి 
భూమికి, అక్కడినుండి పాతాళ లోకానికి ప్రవహించింది అలా అవతరించిన 
గంగ భూలోకంలో “'భాగీరథి''గా, పాతాళ లోకంలో ““భోగవతి''గా ప్రసిద్ధి 
పొందింది 


కపిలేశ్వర మహాలింగం - కపిలతీర్ధం 


ఆ పాతాళ లోకంలో 'భోగవతి'గా పేరు పొందిన గంగానది ఒడ్డున వున్న 
ఆశ్రమంలో కపిలుడు పూజిస్తున్న మహాశివలింగం వింత వింత తేజస్సులతో 
ప్రకాశిస్తూ వుండడమేగాక, రోజు రోజుకు అద్భుతావహంగా ఆ శివలింగం 
ఊర్ధ వ్రముఖంగా పెరుగుతూ భూమిని కూడ చీల్చుకొని చివరకు వేంకటాచల 
క్షేత్ర చమూలంలో స్వయుంభునై వెలసింది ఇంకా ఇంకా పెరుగుతున్న 
అద్భుతవెైన ఆ శివలింగాన్ని ఇకమీదట పెరగకుండా చేయవలెనని 
సంకల్పించిన శ్రీ మహావిష్ణువు గోపాలుడుగా మారి రక్షిస్తుండగా, (బ్రహ్మదేవుడు 
కపిలధేనువుగా మారి ఆ శివలింగం మీద అనంతమైన క్షీరధారలను కురిపించి, 
అభిషేకం చేస్తూ ఇరువురూ అనేక విధాల ప్రార్ధించారు అంతటితో పాతాళ 
లోకంనుండి విపరీతంగా పెరుగుతూ వున్న ఆ మహాశివలింగం, వేంకటాద్రి 
పర్వతమూలంలో ఏర్పడిన గుహలో స్వయంభువుగా నిలిచింది. 


పాతాళలోకం నుండి భూమిని పెకలించుకొని వచ్చిన ఆ శివథింగంతో 
పాటు, పక్కనే వున్న ““భోగవతి'' గంగ కూడ పెల్లుబికింది 


తీ 


స్వయుంభువుగా ఆవిర్భవించిన ఆ పాతాళ శివలింగాన్ని అక్కడే 
ఉద్భవించిన భోగవతీ తీర్థ జలాలతో దేవతలందరూ అభిషేకాలు చేసి పూజలు 
నిర్వహించారు 


ఈ శివలింగాన్ని తొలుత పాతాళంలో కపిలమహర్షి పూజించినందువల్ల 
ఈ శివుడికి “కపిలేశ్వరుడు” అని, “కపిలేశ్వర మహాశివలింగం” అని ప్రసిద్ధమైన 
పేర్లు ఏర్పడ్డాయి అలాగే ఈ కపిలేశ్వరుని సన్నిధిలో పెల్లుబికిన “భోగవతి” 
గంగ “కపిలతీర్థం' "అనే పేరుతో పరమపావన తీర్ధరాజంగా ్రసిద్ధికెక్కి, తనలో 
స్నానం చేసిన వారినందరినీ ఘోర పాపాలనుండి విముక్తులను చేస్తూ పునీతం 
చేస్తున్నది ఆ కపిలతీర్థంలో వెలసిన శ్రీ కామాక్షీ సమేత శ్రీ కపిలేశ్వరస్వామివారు, 
భక్తుల పాలిటి అర్హ రక్షకుడ్డై సవుస్త పాపాలను పరిహారం చేస్తూ సకల 
సౌభాగ్యాలను ప్రసాదిస్తున్నాడు - అని సూతమహర్షి శ్రీ కపిలేశ్వరక్షే త్ర 
ఆవిర్భవాన్ని గూర్చి వివరించి, ఇంకా ఇట్లా అన్నాడు 


కపిలతీర్థం యొక్క మహత్వాన్ని తెలియజేసే వృత్తాంతాన్ని మీకు ఇపుడు 
చెప్తాను శ్రద్ధగా వినండి మరి! 


ఆత్మారాముడు 


పూర్వం మధ్యదేశంలో సదాచార సంపన్నుడయిన ఆత్మారాముడు అనే 
సత్‌విప్రుడు భక్తి ప్రపత్తులలో ఉదారంగా అతిథి అభ్యాగతులను 
సత్కరిస్తుండేవాడు ఆయన నిత్యాన్నదానంతోపాటు తన దైనందిన ఆధ్యాత్మిక 
కార్యక్రమాలను ఆచరిస్తూ ఉత్తమ గృహస్థుగా కాలం గడుపుతూ వుండినాడు 
ధారాళమైన బుద్ధితో ఆచరించిన దానధర్మాల వల్ల పెద్దలు చేర్చిపెట్టిన అస్తి అంతా 
కొన్నాళ్లకు తరిగిపోయి కటిక దరిద్రుడయ్యాడు ఆ దరిద్రంతో పాటు అనేక 
కష్టనష్టాలకు లోనయ్యాడు దానితో తాను వుండిన ఊరును విడిచి పెట్టి 
దేశమంతా సంచరిస్తూ వుండినాడు. 


అలా తిరుగుతూ తిరుగుతూ ఒకప్పుడు వేంకటాచల క్షేత్రానికి దిగువన 

గల “కపిలతీర్థం” చేరుకొన్నాడు ఆ తీర్థంలో స్నానాదులు ముగించుకొని 

కపిలేశ్వరస్వామివారిని దర్శించినాడు పిదప వేంకటాద్రి పర్వతాన్ని ఎక్కుతూ 

ఆత్మారాముడు, దారిలో వున్న శక్రతీర్థం, విష్వ్రక్సేనతీర్థం, పంచాయుధతీర్థాలు, 

అనలతీర్థం, బ్రహ్మత్రీర్ధం, సప్తర్తితీర్థాలు, ఇలా కపిలతీర్థంతో కలిపి మొత్తం 
క్‌ 


పదిహేడు పుణఖ్యతీర్థాల్లో పుణ్యస్నానాలు చేశాడు. ఆ దారిలోనే ఒక గుహలో 
తపస్సు చేస్తూ వుండిన సనత్కుమారుడను మహర్షిని సందర్శించి, తన కథను 
అంతా విన్నవించుకొని తన కష్టాలు తొలగే తరణోపాయం తెలియజేయ 
వలసిందని ఆత్మారాముడు ప్రార్థించినాడు. అప్పుడు సనత్కుమారుడు ““నీవు 
గడచిన జన్మల్లో అనేక పాపాలు చేశావు అందువల్లే అనేక కష్టనష్టాలకు 
లోనయ్యావు అయితే ఆ పాపాలన్నీ కూడ కపిలతీర్థంలో స్నానం చేసినందువల్ల 
పూర్తిగా నశించి పోయాయి ఇక ఇప్పుడు నీకు సకల సంపదలు కలగడానికై 
లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కావాలి ప్రస్తుతం ఆ మహాలక్ష్మి వేంకటాద్రి క్షేత్రంలో 
లీలామానుష రూపంలో విహరిస్తూ వున్న శ్రీ మహావిష్ణువు యొక్క వక్షః స్థలంలో 
“వ్యూహలక్ష్మి' గా కొలువై వుంది ఆ జగన్మాతను భక్తితో ఉపాసించినట్లయితే, 
ఆమె కరుణ తప్పక నీపై ప్రసరిస్తుంది నీ కోరిక తప్పక సిద్ధిస్తుంది” అని అంటూ 
ఒక మహామంత్రాన్ని ఉపదేశించి, ఈ మంత్రం చాలా మహిమాన్వితమైనదనీ, 
నియమనిష్టలతో భక్తి ప్రపత్తులతో అమ్మవారిని ప్రార్ధ్థించవలసిందని ఆశీర్వదించి 
పంపినాడు 

ఆత్మారాముడు తిరుమల చేరిన తర్వాత స్వామిపుష్కరిణిలో స్నానం చేసి, 
లీలామానుషరూపుడై సంచరిస్తున్న శ్రీ వేంకటేశ్వరస్వామిని, ఆయన వక్షఃస్థలం 
మీది లక్ష్మీదేవిని నియమ నిష్టలతో ఉపాసించినాడు. అతని భక్తికి సంతసించిన 
శ్రీ స్వామివారు శ్రీ మహాలక్ష్మితో కూడ ప్రత్యక్షమై ఇష్టార్ధసిద్ధిని ప్రసాదించినాడు” 
అని సూతుడు వివరిస్తూ కేవలం స్నానం మాత్రం చేతనే సర్వపాపాలను, సమస్త 
దోషాలను, రోగాలను తొలగించగల కపిలతీర్థ మహత్వాన్ని తెలియజేశాడు 

పై విధంగా సూతుడు వివరించిన కపిలతీర్ధ అవిర్భవాన్ని ఆ క్షేత్ర 
మాహాత్మా్యన్ని గూర్చి విని శౌనకాది మహర్షులు చాలా ఆనందిస్తూ “స్వామీ! 
సూతమహాళయా! ఇంతకుముందు ఆత్మారాముని వృత్తాంతంలో కపిలతీర్ణంతో 
పాటుగా పదిహేడు తీర్థాలను గూర్చి నామమాత్రంగా ప్రస్తావించారు కదా! వాటిని 
గూర్చి వివరంగా మాకు తెలియజోయండి. అంతమూ(త్రమే కాదు. అసలు 
వేంకటాదది క్షేతంలో ఎన్సో తీర్థాలు ఉన్నాయి ఎన్నెన్సో పుష్కరిణులు ఉన్హాయి 
మరెన్సెన్టో దివ్యస్థలాలు ఉన్సాయి కదా! దయచేసి మీరు ఆ యా దివ్య 
(ప్రదేశాలను సవిస్తరంగా తెలియిజోసి చవువట్య్ములను కృతార్ణులను 
చేయవలసిందిగా ప్రార్ధిస్తున్నాం” అని అన్నారు. 

అంత సూతమహర్షి ఆ మునుల కోరిక మేరకు చాలా సంతోషపడుతూ 
ఇలా ప్రారంభించాడు. 

6 


వేంకటాచల క్షేత్రంలో అనంతమైన పుణ్యతీర్థాలు వెలసివున్నాయి 
అందువల్లే ఈ దివ్యక్షేత్రం “తీర్భాద్రి” అని కూడ పిలువబడుతున్నది అంతేగాక 
ఈ సప్తగిరులు అనేకానేకమైన పుష్కరిణులతో నిండివున్నందువల్ల “పుష్కరాద్రి” 
అని కూడ పేరుపొందింది వీటిని లెక్కించడం అసాధ్యం కూడా అయినప్పుటికీ 
ఈ పర్వతసానువులలో ప్రధానంగా చెప్పుకోదగినవి, స్మరింపదగినవి అయిన 
365 ప్రముఖ తీర్థాలు ఉన్నాయి ఈ పవిత్ర తీర్థాలను, దేవతలు, యక్ష 
గంధర్వ, కిన్నర, కింపురుషాదులు, దేవర్డులు, యోగులు, మునులు ఇలా 
ఎందరో ఎందరెందరో ఎన్నో విధాలుగా ఎల్లప్పుడు సేవిస్తూనే ఉంటారు తరిసూనే 
వుంటారు ఈ 365 తీర్థాలలో కూడ కొన్ని ఈ శేషాద్రి పర్వత సానువులలో ఎక్కడ 
వున్నాయో కూడ తెలియదు కొన్ని తీర్థాలు మాత్రమే బహిర్గతాలై వున్నాయి 
కొన్ని తీర్థాలు అత్యంత రహస్యాలై అదృశ్యాలై అగోచరాలై కేవలం వాటి పేర్లు 
మాత్రమే వినవస్తున్నాయి అంత మాత్రం చేత మనం ఏ మాత్రం 
చింతపడవలసిన పనిలేదు వీటిలో కొన్నింటిని సేవిస్తే కూడా చాలు అన్నింటిని 
సేవించిన ఫలితం కలుగుతుంది అందుకొక దృష్టాంతాన్ని వివరిస్తాను 
సావధానంగా వినండి 

పూర్వం ఒకప్పుడు ఒక (బ్రాహ్మణుడు క్షేత్రాలను దర్శిస్తూ, తీర్థాలలో 
మునకలిడుతూ దేశసంచారం చేస్తూ వుండినాడు అసలు ప్రపంచంలో ఎన్ని 
తీర్థాలు ఉన్నాయో వాటి అన్నింట్లోను స్నానం చేసి తరించాలని భావించి 
తిరుగుతూ వుండినాడు ఇలా విశ్రాంతి లేకుండా తిరుగుతున్నందువల్ల 
ఒకప్పుడు అతను చాలా బలహీనుడై శుష్కించిన శరీరంతో, నీరసించి, శోషపడి, 
మగతని[ద్రకు లోనయ్యాడు 


దళ తీర్గాని తతాద్యం కాపిలం నర ఉత్తమమ్‌ 
స్నాత్పా బైతేషు విప్రంద్ర! శ్యాస్తోళ జ్ఞాన వూర్వకమ 
తృత్స తర్గఫలం వుణ్యం ప్రాప్స్యసి త్వం న సంశయః, 
ఇతి శుత్వా ద్విదు పూర్వం స్వప్నే బోత్సాయ విఫ్యితః 
వివృత్త సీర యాత్రాతః ప్రావ్య శ్రీ వేంకటాచలమ్‌. 
- శ్రీ వరాహవురాణం - వ్రథమ భాగం - 


స్ట శ4ంవ అధ్యాయం శ్లోకం 14-17 


ఆ నిద్రలో శ్రియః పతి కనపడి “బ్రాహ్మణోత్తమా! నీయీ ప్రయత్నం 
అసాధ్యమైంది ఎవ్వరికీ నెరవేరదు ఎప్పటికీ నెరవేరదు కూడా కాని వేంకటాచల 
క్షేత్రంలో “కపిలతీర్థం” వెందలుగా అత్యంత ప్రధానమైన పదిహేడు 
పుణ్యతీర్థాలు ఉన్నాయి వాటిల్లో శాస్రోక్తంగా నియమంగా స్నానం చేస్తేచాలు 
ప్రపంచంలోని తీర్థాలన్నింటిలో స్నానం చేసిన ఫలితం వస్తుంది ఇందులో ఏ 
మాత్రం సందేహం లేదు అందువల్ల నీవు అలాగ ఆచరించు నీ కోరికా 
నెరవేరినట్లవుతుంది”' 

అని శ్రీహరి పలుకగా ఆ విప్రుడు వేల్కాంచి తన తీర్థాటనను 
విరమించుకొని వేంకటాచలక్షే త్రానికి వెళ్ళి అక్కడ ఉన్న కపిలతీర్జాదిగా వున్న 
పదిహేడు పుణ్య తీర్థాలను సేవించి ముక్తిని పొందినాడు ఆ పదిహేడు తీర్థాలను 
గూర్చి క్లుప్తంగా వివరిస్తాను వాటిని గూర్చి వినండి అంటూ సూత మహర్షి 
సౌనకాదిమునులతో ఇలా కొనసాగించాడు 


గిరేరధః ప్రదేశే తు కాపిలం లింగముత్తమమ్‌ 
పాఠాలే పూజితం వూర్వం కపిలేన మహాత్మనా॥ 
కుతశ్చితృారడాత్తత్తు లింగం పరమపావనమ్‌ 
భిత్వా తు ధరణీం తస్కాన్నిర్ల్ణతం వూజితం సురైః! 
తళ్లింగం పాపితం భూదూ ప్రార్ధితం సర్వదైవత్రైః 
తదగ్రే భువముద్చిద్య దిర్లతౌ కపిలా వురా॥ 

తద్చిలం కాపిలం తర్గం సర్వపాప ప్రశాశనమ్‌ 
తదూర్ధ దేశ్తే శక్రస్య తీరం పరమపావనమ్‌॥ 
అహల్యా సంగ సంభూత శాన మోళ్షస్తు యత్ర తల్‌ 
విష్వక్సేన సరప్తు ప్యాదూర్ధ్వం వుణ్య వివర్ధనమ॥ 
వనరుణస్యాత్మదో యత్ర తవః కృత్వా నుదుస్రరమ్‌ 
సారూప్యం చ హరేః ప్రాప్య సైనాపత్యమయవావ హీ॥ 
వపందాయుధానాం తీర్ణాని తదూర్ధ్వం భాంతిసత్తమాః 
తదూర్ధ్వ మగ్శికుండం స్యాత్‌ దురారోహముపర్యత:॥ 


మునీనాం చైవ నప్తానాం వుణ్యతీర్థాని సంత్యతః॥ 


దశాధిక ఫలం తేషాం తర్థానా ముత్రరోత్తరమ 
ఏతేషాం నైవ మాహాత్మ్యం మయా వక్తుం న శక్యతే॥ 


(వరాహపురాణం - వ్రధమభాగం 40 అధ్యాయం - శ్లో. 5 నుండి 13) 


వేంకటాచల పర్వతానికి క్రింది భాగాన పాతాళలోకంలో మహోత్తమమైన 
కపిలలింగాన్ని కపిలమహర్షి పూజించుచుండెను పరమపావనమైన ఆ పాతాళ 
లింగం పెరుగుతూ చివరకు భూమిని భేదించుకొని పైకిరాగా దేవతలందరూ 
పూజించి ప్రార్ధించారు వారందరి ప్రార్ధనపై భూమియందే ప్రతిష్టింపబడినది, 
ఆ మహాలింగంతో పాటుగా కపిలతీర్థం కూడా ఉద్భవించినది అప్పటినుండి 
ఆ బిలము కపిలతీర్ధమను పేరు కలిగి పరమపావనమై ప్రసిద్ధి కెక్కినది 


కపిలతీర్థానికి పై భాగాన శక్రతీర్ధం వుంది శక్రుడు అనగా ఇంద్రుడు 
గౌతమ మహర్షి భార్య అయిన అహల్యతో సంగమించిన దోషం, ఇంద్రుడు ఈ 
తీర్ధంలో స్నానం చేసినందువల్ల పోయిందట! అందువల్లే ఇది శ క్రతీర్ధం అయింది 


ఈ తీర్ధం ప్రక్కన వరుణదేవుని పుత్రుడైన విష్వక్సేనుడు తపస్సు చేశాడు 
శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై శంఖ చక్రాయుధాలను అను గ్రహించి విష్వక్సేనుణ్ణి 
తన సేనాధిపతిగా నియమించుకొన్నాడు అందువల్లే ఇది విష్వక్సేన తీర్థం అని 
ప్రసిద్ధి పొందింది ఇది శక్రతీర్థానికి పై భాగంలో వుంది 


పంచాయుధ తీరాలు 


విష్వక్సేన తీర్చానికి పైభాగంలో వేంకటాచల పర్వత సానువుల్లో శ్రీనివాసుని 
పంచాయుధాలైన శంఖం, చక్రం, గద, ఖడ్గం, శార్జం వేర్వేరు స్థలాల్లో 
శ్రీమహావిష్ణువుని గూర్చి తపస్సు చేశాయట శ్రీహరి ప్రత్యక్షమై వాటిని 
అను[గ్రహించిన దివ్యస్థలాలేపంచాయుధ తీర్థాలు వాటిల్లో స్నానం చేసిన వారి 
పాపాలు, శత్రు భయం తొలగునట్లు శ్రీహరి వరమిచ్చాడు 
౦ 


1 


క 
1 


పూర్వం ప్యతు ౨ త్టాలొన్నిమాఢ తనకు వచ్చిన కడుపునొప్పిని 
పోగొట్టుకున్నాడు అందువల్లే ఇది అగ్నితీర్ధం అని, అనలతీర్థం అని ప్రసిద్ది 
కెక్కింది పంచాయుధ తీర్థాలకు పైభాగంలో-అనల తీర్ధం నెలకొని వుంది 


నే అల 


| 


అగ్నితీర్ధంపైన (బ్రహ్మతీర్ధం ఉంది ఇచట బ్రహ్మదేవుడు శ్రీహరిని గూర్చి 
తపస్సు చేసి, తన సృష్టి కార్యం సులువుగా సాగేట్టుగా వరాన్ని పొందాడట! ఇక్కడ 
(బ్రహ్మహత్యాది దోషాలు తొలగుతాయని ప్రసిద్ధి 


సప్తర్షి తీరాలు 
(బ్రహ్మతీర్థంపైన సప్తర్హులు వెలయింపచేసిన ఏడు పుణ్యతీర్థాలు 
వున్నాయి ఇవి అత్యంత మహిమ గలిగిన తీర్థాలుగా పేరు పొందాయి 


ఇలాగ శ్రీహరి స్వప్నంలో ఆదేశించినట్లుగా ఆ విప్రుడు కపిలతీర్థం 
మొదలుకొని పదిహేడు తీర్థాలను సేవించి తరించాడు 


తీరాలు 


పాతాళలోకం నుండి శ్రీ కపిలేశ్వర మహాలింగంతోపాటు ఆవిర్భవించిన 
పాతాళగంగ అయిన కపిలతీర్థంలో, పర్వత పైభాగంలో వున్న అనేక తీర్థాలలోని 
పవిత్ర జలాలతో పాటుగా అంతర్ముఖంగా ఊటల ద్వారా మరెన్నో తీర్థ జలాలు 
కలుస్తున్నాయి. ఇంత మాత్రమేగాక కపిలతీర్థ పుష్కరిణికి వాయవ్య మూలలో 
పెద్ద గూళ్ళ లాగా వున్న మూడుదొనల నుండి పవిత్ర జలాలు బయటికి వస్తూ 
కపిలతీర్థంలో కలుస్తున్నాయి దక్షిణం నుండి ఉత్తరం దిక్కుకు వరుసగా వున్న 
వాటిలో మొదటి దానిని బ్రహ్మగుండం అని, మధ్యలో ఉన్నదానిని విష్ణుగుండం 
అని, మూడవ దానిని మహేశ్వర గుండం అని అంటారు వీటిని “త్రిమూర్తుల 
తీర్థాలు” అని కూడా అంటారు. ఎంతటి వర్షాభావం ఏర్పడినా ఈ మూడు 
గుండాల నుంచి నీరు నిరంతరంగా ప్రవహిస్తూనే వుంటుంది. అనాదిగా 
శ్రీ కపిలేశ్వరస్వామి మహాలింగ అభిషేకానికి నిత్యమూ మహేశ్వర గుండంలోని 
జలం ఉపయోగింప బడుతూవున్నది. 


కేం 


న్‌ 


నరసింహగుహ 


అంతమాత్రమేగాక కపిలతీర్ధ పుష్కరిణికి పడమటివైపున కోనేటి మెట్లకు 
పైభాగాన వేంకటాచల పర్వతంలోకి చొచ్చుకొని వున్న ఒక రాతిగుహవుంది దీనిని 
“నరసింహ గుహా అంటారు ఈ గుహలోని సొరంగ మార్గం గుండా నేరుగా 
వేంకటాచలక్షేత్రం మీదికి దారి వున్నదట! ఒకప్పుడు శ్రీనివాసుని ఆజ్ఞమేరకు 
ఈ 'నరసింహగుహా గుండానే వకుళమాత వేంకటాచల క్షే త్రాన్ని దిగి ఈ కపిలతీర్థ 
పుష్కరిణిలో స్నానమాడి శ్రీ కపిలేశ్వరుని అర్చించి ఆరాధించినది శ్రీనివాసుడు 
ఆకాశరాజు కూతురు పద్మవతిని వివాహ వూడుటకు గాను ఆశీస్సు 
లను గ్రహించవలసిందిగా వకుళమాత కపిలేశ్వరుని ప్రార్థించి ఇష్టార్థసిద్ధిని పొంది, 
పద్మావతీ శ్రీనివాసుల పరిణయాన్ని నిర్విఘ్నంగా నిర్వహించింది 


ఇలా కపిలతీర్థం క్షేత్రాన్ని గూర్చి తీర్థాలను గూర్చి వివరిస్తూ సూతమహర్షి 
శౌనకాదులతో “అనేక పుణ్యతీర్థాల సంగమమై మహా మహిమాన్వితమైన ఈ 
కపిలతీర్భానికి మరో ప్రత్యేకమైన విశేష ప్రాధాన్యత కూడా వుంది దానిని కూడా 
వివరిస్తాను సావధానంగా వినండి” అని అంటూ ఇలా కొనసాగించాడు 


మాధవుని చరిత్ర 


పూర్వం, దక్షిణ కైలాస నగరంగా ప్రసిద్ధి కెక్కిన శ్రీ కాళహస్తీశ్వర క్షేత్రంలో 
“పురందరుడు' అనే విషప్రోత్తముడు వుండినాడు ఆయన నిత్యాగ్నిహోత్రి ఎన్నో 
యాగాలు చేసిన సోమయాజి నిరతాన్నదాత అలాంటి సద్పాహ్మణునికి ఎంత 
కాలానికి సంతానం కలుగనేలేదు ““అపుత్రస్య గతి ర్నాస్తి'” అన్నట్టు, పుత్రులు 
లేనివారికి గతులే లేవు కదా! అని చింతిస్తూ ఎన్నో నోములు నోచాడు మరెన్నో 
వ్రతాలు చేశాడు. చివరకు వయస్సు మీరిన తరువాత దైవానుగ్రహం వల్ల 
“మాధవుడు” అని పుత్రుడు పుట్టాడు. ఆ వృద్ధుడు తన పుత్రుడైన మాధవుణ్ణి 
అల్లారు ముద్దుగా పెంచుతూ సకల వేదాలను నేర్పించాడు అనతి కాలంలోనే 
మాధవుడు కూడా తండ్రి వలెనే విప్రోత్తమునిగా పేరు తెచ్చుకొన్నాడు తదుపరి 
యుక్త వయస్సు వచ్చిన మాధవునికి “చంద్రలేఖ” అనే కన్యతో వివాహం 
జరిగింది. వివాహం జరిగిన వేళావిశేషం ఏమిటోగాని, మాధవుడు బ్రాహ్మణాచార 
విధులన్నిటిని విడిచిపెట్టి నిత్యమూ కాముకుడై భార్యతో చరిస్తూ వుండినాడు 
నీతి నియమాలను, సమయాసమయాలను, విడిచిపెట్టి ఏ మాత్రం సిగ్గూ లజ్ఞా 
లేకుండా వున్న తన భర్తను, చంద్రలేఖ సున్నితంగా మందలించింది అయినా 

క్షే 


అతడు వినలేదు ఆమె హితటోధను పెడచెవిన పెట్టిన మాధవుడు విధివశాన 
“కుంతలా' అనే వేశ్యకు లోబడినాడు రాత్రింబవళ్లూ ఆమెతోనే వుంటూ, తన 
ఇంటిని పూర్తిగా విడిచిపెట్టినాడు. పూర్తిగా భ్రష్టుడైన పుత్రుని మీది బింతళో 
వృద్ధుడైన తండ్రి పురందరుడు గతించినాడు. పిదప భార్య చంద్రలేఖ కూడ 
భర్వకోసం ఎదురుచూచి ఎదురుచూచి చివరికావె ఏవుయిందో ఎవరికీ 
తెలియరాలేదు. 


వేశ్యాలోలుడైన మాధవుడు గోమాంసాది భక్షణం, మధ్యపానాదులకు 
లోలుడై కుంతలను క్షణం కూడ విడవకుండా వుండినాడు విధివశాత్తు ఆ 
వేశ్యకూడా మరణించగా మతి భ్రమించిన మాధవుడు దేశద్రిమ్మరియై తిరుగుతూ 
అక్కడ కొందరు యాత్రికులతో కలిసి వేంకటాచల యాత్రకు వెళుతూ 
ముందుగా కపిలతీర్జానికి వెళ్లాడు అదే సమయానికి ఉత్తర దేశీయులైన కొందరు 
మహారాజులు వేంకటాచలక్షేత్ర పర్వతమూలంలో వున్న కపిలతీర్థం చేరుకొని 
వారందరూ పవిత్ర స్నానాదులు ముగించుకొని తదుపరి అత్యంత భక్తిశ్రద్ధలతో 
విలువైన దక్షిణ కానుకలతో పితృదేవతలకు తర్పణ శ్రాద్ధాలు నిర్వహించడం 
చూశాడు కపిలతీర్థంలో తర్పణ శ్రాద్ధాదులు చెయ్యడం క్షేత్ర సంప్రదాయమనీ, 
అలా చేస్తే పితృదేవతలు సంతోషించి ఆశీర్వదించి అను[గ్రహిస్తారని, తద్వారా 
సమస్త పాపాలు తొలగిపోతాయని వారి ద్వారా వినిన భ్రష్ట బ్రాహ్మణుడైన 
మాధవుడు, తన గత చరిత్రను స్మరించుకొన్నాడు, చాలా పశ్చాత్తాపపడినాడు 
తన తల్లిదండ్రులు గతించినపుడు కూడా వేశ్య ఇంటిలో వుంటూ, పిలిచినా తాను 
వెళ్లక, మూర్చుడై నడుచుకొన్న గాధనంతా ఒక్కసారి ఆకళింపు చేసికొని 
బాధాతప్తుడయ్యాడు 

చివరకు తాను కూడా క్షేత్ర సంప్రదాయం ప్రకారం కపిలతీర్థంలో మునక 
లిడినాడు పితృదేవతలయిన తన తండ్రితాతలకు తర్పణాలు విడిచినాడు 
తదితర యాత్రికులవలె ఘనంగా శ్రాద్ధాలను నిర్వర్తించడానికి శక్తి లేకపోయినా 
భక్తి ప్రపత్తులతో మట్టితో పిండాలు చేసి పిండప్రదానం చేసి పితృదేవతలకు 
సంతృప్తిని కలిగించినాడు. పితృదేవతల బుణం నుండి విముక్తుడయ్యాడు 
ఆ రాత్రి కపిలతీర్ధంలోనే నిద్రించి మరునాడు స్నానదర్శనాదులు ముగించుకొని 
పులు కడిగిన ముత్యంలా పరిశుద్ధుడై వేంకటాచలానికి పయనమయ్యాడు. 
ఆ పర్వతారోహణ (క్రమంలో తాను వేస్తున్న ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క పాపం 


[2 


నశిస్తూ మరింత తేజోవంతంగా వర్ధిల్లుతుండగా ఆ విప్రుని ఎదుట (బ్రహ్మాది 
దేవతలు ప్రత్యక్షమయ్యారు ఆ దేవతలందరు మాధవుణ్ణి పెక్కు విధాల 
ప్రశంసిస్తూ “అయ్యా! విప్రవర్యా! కపిలతీర్థంలో స్నానం చేసి తీర్ధవిధులాచరించి 
నందువల్ల నీ ఘోర పాపాలన్నీ నశించడమేగాక మిక్కిలి పవిత్రుడివయ్యావు 

వేంకటాచలక్షేత్రంలో ““స్వామిపుష్కరిణి''లో కూడ పవిత్రస్నానాలు చేసి, 
శ్రీ భూవరాహస్వామివారిని దర్శించి, పిదప లీలామానుష వి[గ్రహుడై చరిస్తున్న 
ఆనంద నిలయుడ్డైన శ్రీ మహావిష్ణువును ఉపాసిస్తూ నీ జీవితాన్ని ధన్యం 
చేసికోవలసింది పిదప మరుజన్మలో నీవు పాండవ వంశంలో సుధర్ముడు అనే 
చక్రవర్తికి పుత్రునిగా పుట్టి “ఆకాశరాజు” అను పేరుతో ప్రసిద్ధుడివవుతావు 

ఆ జన్మలో నీకు సాక్షాత్తు లక్ష్మీదేవి “పద్మావతి'' అనే పేరుతో పుత్రిక అవుతుంది 

ఆమెను వివాహమాడి, వేంకటాచలపతి నీకు అల్లుడు కాగలడు ఆ స్వామివారి 
అనుగ్రహంవల్ల ఆ జన్మలోనే నీవు సర్వసొఖ్యాలు అనుభవించి చివరకు ముక్తిని 
కూడా పొందగలవు” అని అంటూ అదృశ్యమయినారు 


ఇలా సర్వభష్టుడైన మాధవుడు ఆ తర్వాత జన్మలో ఆకాశరాజ్జై 
తరించినట్ట్లుగా భవిష్యోత్తర పురాణంలో వున్న విషయాన్ని మీకు తెలియజేశానని 
సూతుడు శౌనకాదులకు కపిలతీర్ధ క్షేత్ర మాహాత్మా్యాన్ని వివరించినాడు 


వేంకటాచల మాహాత్మ్యంలో వున్న ఇలాంటి గాధలవల్ల, కపిలతీర్థంలో 
స్నానం చేసినంత మాత్రాననే ఎన్నో ఘోర పాపాలు తొలగి సర్వశుభాలు 
కలుగుతాయని స్పష్టమవుతున్నది అంతేగాక శ్రాద్ధాదులను సరిగా నిర్వహించక 
పోయినా లేదా పూర్తిగా విస్మరించినా, కాలాంతరంలో నిలిపివేసినా, పితృదేవతల 
శాపాలకు గురి అయ్యి, అష్టకష్టాలు పడుతూ వున్న ఏ మానవులు అయినా సరే 
ఈ కపిలతీర్థంలో భక్తి శ్రద్ధలతో శ్రాద్ధాదులు, తర్పణాలు, పిండ ప్రదానాలు 
నిర్వహించి పైదోషాల నుండి విముక్తిని పాందవచ్చుననే దివ్యవృత్తాంతం 
తెలియజేస్తున్నది 


అందువల్లనే అనాదిగా ఈ క్షేత్రంలో తిరుమల యాత్రికులు అనేక మంది 
ముందుగా ఈ పుణ్యతీర్థంలో తమ పితృదేవతలకు శ్రాద్ధాదులు నిర్వహించిన 
తదుపరి శ్రీ కామాక్షీ కపిలేశ్వరులను దర్శించి పవిత్రులై శ్రీనివాసుని దర్శించి 
సేవించడం అనే సత్సంప్రదాయం అనవాయితీగా నేటికీ వస్తున్నది 
13 


వఎయఖ్యంగా భాద్రపదవూసంలోని వుహాలయుపక్ష దినాల్లోను, 
మహాలయ అమావాస్య రోజున, ఉత్తరాయన, దక్షిణాయన సంక్రమణ 
పుణ్యదినాలలోను, సూర్యగ్రహణ, చంద్రగ్రహణ పుణ్య కాలాల్లోను ఈ శ్లే త్రంలో 
శ్రాద్ధాదులు నిర్వర్తించుకొని తర్పణాదులు విడవడం మరింత ఫలదాయకమని 
తెలుపబడుచున్నది. అందువల్లే ఈ పర్వదినాల్లో వేలాదిమంది యాత్రికులు, 
భక్తులు కపిలతీర్ధ క్షేత్రంలో అత్యంత శ్రద్ధాభక్తులతో పితృదేవతల తృప్తికోసం 
శ్రాద్ధాదులు నిర్వహిస్తుంటారు. 


శ్రీ వేంకటాచల క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారు స్వయంవ్యక్తమై 
అర్భామూర్తిగా నిలిచిన నాటి కంటే కూడ అత్యంత ప్రాచీనమై, మహిమాన్వితమై 
వెలసిన ఈ కపిలతీర్థం “చక్రతీర్థం” అనే పేరుతో ప్రసిద్ధి చెందినట్లు కూడ 
వేంకటాచల మాహాత్మ్యం తెలుపుచున్నది 


ఒకానొకప్పుడు వేంకటాచలక్షేత్ర మాహాత్మ్యాన్ని గూర్చి పరమేశ్వరుడు 
పార్వతికి తెలియజేస్తూ “పార్వతీ! ఆ శేష్తాది పర్వతంలో ఎవ్వరు ఎలాంటి 
సేవచేసిన్సా సాధన చేసినా తపస్సు చేసినా అది అనంతఫలప్రదమైై, ఇష్టార్దాలు 
నెరవేరతాయి. అది అంతా ఆ వేంళటాచల క్షేత్ర మహత్వం ఆ స్థలం ఎంతో 
పుణ్యప్రదం - మరెంతో సిద్ధి ప్రదం ఆ క్షేత్రం యొక్క గొప్పదనం ఇంతింత 
అని చెప్పనలవి గాదు” - అని అంటూ శివుడు ఇలా కొనసాగించాడు 


“కాలచక్రం” అనే పేరుతో పిలువబడుతున్న సుదర్శనుడు కొంతకాలం 
నా దగ్గర వుంటూ, కారణాంతరాలవల్ల నన్ను ఎడబాసినాడు మళ్లీ నన్ను 
చేరుటకు గాను “కాలచ[క్రం” సాక్షాత్తు పరబ్రహ్మమై వేంకటాచలక్షేత్రంలో 
లీలామానుష విగ్రహుడ్జై చరిస్తున్న శ్రీ వుహావిష్టువును గూర్చి ఘోర 
తపమాచరించినాడు. అంత శ్రీహరి ప్రత్యక్షమై “నీవు చ క్రతీర్ధంలో నివసింపుము 
నీ కోరిక నెరవేరుతుంది” అని వరమిచ్చినాడు 

అందులకు పార్వతి ఆశ్చర్యపడుతూ ““పరవేంశ్వరా! సుదర్శన 
చక్రమునకు నీకు వున్న సంబంధం ఎలాంటిది? శ్రీహరికి ప్రధానాయుధమైన 
సుదర్శన చక్రం ఆయనను విడిచి ఎప్పుడు ఉండజాలదు కదా! మరి అలాంటి 
చక్రం నిన్ను చేరడం ఎలా జరిగింది? ఈ గాథ చాలా విచిత్రంగాను అశ్చర్యంగాను 

కేశ 


వుంది. ఆ వృత్తాంతాన్ని పూర్తిగా తెలుసుకోవలెననే ఆసక్తి ఎంతగానో 
కలుగుతున్నది” అని ప్రార్ధించినది. 


ఏతచ్చృత్వాందికాం ప్రాహ శంకరో లోక శంకరః 
అనాది విధనం దివ్యం అప్రమేయ పరాక్రమమ్‌ 
సహార సమాయుక్తం కోటి సూర్య సమప్రభమ్‌ 
సుదర్శనాఖ్యం తచ్చక్రం విష్ణో రేవతు పార్వతి 
ధర్తుమన్న్యైర్న శఖ్యం తత్‌ తం వినా పురుషోత్తమమ్‌ 
తేన చక్రేణ దివ్యేన దగ్గా వారాణసీ వురీ 
సా రాజధానీ మే దివ్యా కృత్యాహేతోః వినాశితా 
కస్మెంశ్చి దథ కాలే తు మయి ట్రీతో జనార్దనః 
కిమిచసీతి మాం ప్రాహవరదాన సముద్యతః 
ఏవ ముక్తేమయా తస్మాత్‌ యాచితం వరముత్తమమ్‌ 
“యేన చక్రేణ మే దగ్గా పురీ వారాణసీ హరే 
తధ్యథా మద్వశం యా యాత్‌ మమపేష్యంచ మాధవ! 
తథా కురు మయి ప్రీతో నాన్యం వరమహం వృణే 
(వామన వురాణం - 22 అధ్యాయం శ్లో. 1 7-23, 
భక్తవశంకరుడైన లోక శంకరుడు పార్వతిని ఉద్దేశిస్తూ “ఓ అంబికా! నీ 
మాటలు పరవు సత్యములు సుదర్శన చ(కం అనాది నిధనం దివ్యం, 
అ్రమేయమైన పరాక్రమంతో విరాజిల్లుతుంటుంది సహస్రధారలతో కోటి సూర్య 
సమప్రభలతో ప్రకాశిస్తూ వుంటుంది. విష్ణుదేవుడు తప్ప ఇతరులెవ్వరు ఆ 
సుదర్శన చక్రాన్ని ధరింపజాలరు. ఆ సుదర్శనం ఆయనకు మాత్రమే వశమై 
ఉంటుంది. అలాంటి దివ్య చక్రం ఒకసారి దూర్వాసుడు సృష్టించిన “కృత్య' 
అనే దుష్టశక్తి వారాణసీపురాన్ని ఆవరించి వినాశనం చేస్తుండగా చూచినది 


సుదర్శన చక్రం ఆ కృత్యను నాశనమొనరించే ప్రయత్నంలో ఆ కృత్యతో 
పాటు కాశీ నగరాన్ని కూడ దగ్ధ మొనరించినది ఆ తర్వాత కొంత కాలానికి నేను 
విష్ణువును దర్శింపగా, ఆయన ఎంతగానో సంతోషించి “ఏదైనా వరం కోరుకో 
తప్పక ఇస్తానని” వాగ్దానం చేసినాడు అంత నేను ఆయన మాటను కాదనలేక 
“శ్రీహరీ! 'కృత్య' నెపంతో కాశీ నగరాన్ని దగ్ధమొనరించిన నీ సుదర్శన చక్రాన్ని 
నా వశం చేయవలసిందని కోరాను మహావిష్ణువు నా చేతిని తన చేతితో స్వీకరించి 
ఆదరంగా స్పృశించి నిమురుతూ ఇలాగ అన్నాడు 

కేక్‌ 


“కథం నూర్యతి వరితృ్య ప్రభాన్యస్య భవిష్యతి 

ఏవం శ్రీః కొన్తుభం చకం గరుడు శార్హ్రృమేన చ 

ఏవమాదీది వమ్ల్హాన్లి విత్యసిద్ధాని శంకర? 

వైతేషాం జిత్యవిలయౌ నాన్యస్తేషాం వ్యప్యాతయః 

అళక్యమిద మత్యర్ధం యాచితం (ప్రమధాధివ! 

న బాహమవృతం వక్ష్య తలైవాస్తు యథేప్పితము 

ఏత త్సుదర్శనం దివ్యం కుతశ్చిత్కారణాంతరాల్‌ 

దివ్వుడా విర్శితం భూత్వా లేలేనా వతరిష్యతి 

అవతీర్ణన్తు తచ్చత్రం త్వ శ్రేప్యత్వం గమిష్యతి 

దివ్యం వర్ష నహ్రం తు తృత్సమీపే వసిష్యతి 

తయా వ్రత్యర్పితం పళ్చాత స్వం భావముపయాస్యతి” 

ఏవం విష్ణు వ్రఫాదేన వరదాన సమాగతమ్‌ 

దేవి దక్రం మమైైత్తద్ధి సహస రవి సన్నిభమ్‌. 

విష్ణవే చ వురాదత్తం మయా వురనిమర్దనే 

“ఓ పశుపతీ! సూర్యుని విడిచి వెలుగు ప్రత్యేకంగా ఎలా వుండలేదో 

అలాగే లక్ష్మీదేవి, కౌస్తుభవుణి, సుదర్శన చడ్రం, కౌవోదకి శార్జాది 
పంచాయుధాలు నన్ను విడిచి వుండలేవు. అవి నాకు అత్యంత సహజ సిద్ధములు 
అవి ఆద్యంతాలు లేనివే గాక, ఎవరివద్దా వుండజాలవు కూడ అలాంటి 
అసాధ్యమయిన వరం కోరినావు అయినా ఓ భూతనాధా! నా మాట ఎన్నటికి 
అసత్యం కాజాలదు. నీవు కోరినట్లే నెరవేరుతుంది కొన్ని కారణాలవల్ల ఈ 
సుదర్శన చక్రంలోని అంశతో బ్రహ్మదేవుడు మళ్లీ ఆ చక్రాన్ని రాబోయే కాలంలో 
అవతరింపజేస్తాడు ఆ చక్రం నీ వద్ద వేయి దివ్య సంవత్సరాలు మాత్రం 
వుంటుంది ఆ మీదట అది నిన్ను విడిచి, తన సంపూర్ణాంశతో నన్ను చేరి 
ప్రకాశిస్తుంది'' అని విష్ణువు అనుగ్రహించినాడు 


అందువల్ల “ఓ పార్వతీ! తర్వాతి కాలంలో ఆ సుదర్శన చక్రం బ్రహ్మచే 
నిర్మించబడి “కాలచక్రం” అనే పేరుతో నా వద్దకు చేరినది. ఆ కాలచ[క్రం చేత 
త్రిపురాసుర సంహారం చేసి లోకాలను రక్షించాను. దేవతలను రక్షించాను ఆ 
తర్వాత దివ్యమంత్ర సహితమై మహిమాన్వితమై వెలుగొందిన ఆ కాలచకక్రాన్ని 
మళ్లీ శ్రీహరికి తిరిగి ఇచ్చి వేసినాను. కొని ఆ చక్రం చాలాకాలం నా వద్ద 


16 


వుండినందువల్ల, నాతో ఏర్పడిన అనుబంధం వల్ల, నన్ను ఎడబాసి దూరంగా 
వుండలేకపోయింది. మళ్లీ నన్ను చేరవలెననే సంకల్పంతో ఆ చ[క్రరాజం 
వేంకటాచలపర్వతంలో శ్రీ మహావిష్ణువును గూర్చి చాలాకాలం ఘోరతపస్సు 
చేసినది అంత విష్ణు భగవానుడు ప్రత్యక్షమై నిండుదయతో “నీవు చకక్రతీర్థానికి 
వెళ్లి అక్కడే వుంటూ భక్తులను అనుగ్రహిస్తూ వుండు, నీ కోరిక నెరవేరగలదని'”” 
వరమిచ్చినాడు అని పరమశివుడు చెప్పిన ఈ వృత్తాంతాన్ని ఆలకించిన 
పార్వతీదేవి మళ్లీ ఇలా అడిగింది “స్వామీ! చాల బాగుంది విష్ణుభగవానుని 
గూర్చి సుదర్శనుడు తపస్సుచేసిన ఆ “చక్రతీర్థం” ఏది? ఎక్కడుంది? దాని 
మహత్వం ఎలాంటిది? అని ఆసక్తితో తన జిజ్ఞాసను తెలియపరచగా శంకరుడు 
ఇలా తెలియజేసినాడు 


“వృషాద దక్షీశో పారే దహువ్రస్రవణో తటో 
సన్త్యాళమాః సప్తదశ చక్రాదీనాం మహాత్మానాం 
తావర్తి బైవ తీర్థాని తేషు వుణ్యతమాని వై 
తత్రాద్యం చక్రతీర్థం యత్‌ వజ్ర తీర్గా దధ: స్థితమ 
కాలచక్ర తవ స్థానం కపిలోద్గమజిం నరః 
తత్ర స్నానేన నశ్యతి సర్పపాపాని వై నణామ్‌ 
తద్దివిష్టో! పరం క్షేతం మహావుణ్యతముం స్వ్రృతమ్‌” 
(వామన పురాణం - 22 అధ్యాయం శ్లో.36-39) 
వృషాద్రి క్షేత్రానికి దక్షిణ దిక్కున అనేకమైన సెలయేళ్లు జలపాతాలు 
ప్రవహించు చున్నాయి. అక్కడక్కడ ఎందరో మహనీయులు తపస్సు 
చేసుకుంటున్న ఆశ్రమాలు, దివ్యస్థలాలు వున్నాయి అ దివ్య స్థలాల దగ్గర్లోనే 
కొన్ని పుణ్యతీర్థాలు కూడ వెలిసి వున్నాయి అటువంటి మహిమాన్వితమైన 
పదిహేడు పుణ్యతీర్థాల్లో వజ్ర తీర్థానికి క్రింది భాగంలో సాక్షాత్తు విష్ణ్వ్రంశజుడైన 
కపిల వముహాముని ఏర్చరిచిన బిలం వుంది అందులోనుండి నిరంతరం 
పుణ్యజలాలు స్రవిస్తూ వుంటాయి. అదే “చక్రతీర్థం అని ప్రసిద్ధి పొందింది. 
అక్కడ శ్రీమహావిష్ణువు అదేశం మేరకు సుదర్శనభగవానుడు తపస్సు చేసినాడు 
అందువల్లనే ఆ తీర్థం “సుదర్శనచక్రతీర్థం'' అని, “చక్రతీర్ధం' 'అని పేర్లు 
పొందింది ఈ తీర్ధంలో స్నానం చేసినవారి పాపాలు అన్నీ నశిస్తాయి. అది పరమ 
పవిత్రమైన మహాపుణ్యప్రదమైన “విష్ణుక్షేత్రం” అని శివుడు చక్రతీర్థమహిమను 
క్షే? 


పార్వతీదేవికి వివరించినాడు. అత్యంత (ప్రాచీనకాలంలోనే ఇలా ఏర్పడిన ఈ 
“చక్రతీర్థం “సుదర్శనచ శ్రత్తాళ్వారు తీర్థం”, అని, “చత్రత్తాళ్వారుతీర్థం” అని 
పిలువబడుతూ నేటికి 'ఆళ్వాళుతీణ్థం' అని ప్రసిద్ధమైన పేరును పొందింది. 
ఇలా ఆవిర్భవించిన 'సుదర్శనచ క్రతీర్థం' అనే పేరు కొంతకాలం 
మరుగునపడిపోగా మళ్లీ భగవద్రామానుజులవారు “సుదర్శనచక్రతీర్థం”, 
“సుదర్శనతీర్థం” వంటి పేర్లతో ఈ తీర్థానికి ప్రసిద్ధిని కలిగించారు కాని తర్వాతి 
కాలంలో మరపునపడి ఈ పేరు అవ్యాప్తి చెందగా విజయనగర సామ్రాజ్య చక్రవర్తి 
వైష్ణవమతాభిమాని అయిన అచ్యుతరాయలు ఈ తీర్థాన్ని పునరుద్ధరించి, 
మెట్లను మండపాలను నిర్మించి 'కపిలతీర్థం' అనే పేరును పూర్తిగా మరిపింపజేసి 
“చ్రత్తాళ్వార్‌ తీర్ధం'' అనే పేరును ప్రచారానికి తెచ్చి ప్రసిద్ధిని కలిగించినాడు 


వేంకటాచలానికి వెళ్లే యాత్రికులు తప్పనిసరిగా ముందుగా ఈ 
“చక్రతీర్ధం'లో పవిదత్ర స్నానాలు చేసి సంధ్యావందనం, ధ్యానం జపం మున్నగు 
పూర్వాహ్నాక క్రియలు నిర్వర్తించుకొన్న తరువాతనే శ్రీ వేంకటేశ్వరస్వామివారిని 
దర్శించుకొనుటకు పర్వతాన్ని అధిరోహించేవారని ““వేంకటేశసేవాక్రమ:”' అనే 
(గ్రంధం 


“చక్రతీరే తత స్నాత్వా 
కృత వూర్చాట్లిక శ్రియః 
ధ్యాయన్‌ శ్రీ వేంకటాధీళం 
సేవ యాండన భూధరమ్‌”' 
అని తెలుపుతోంది. ఇలాగ “చక్రతీర్థం'లో స్నాన ధ్యానాదికాలు 
ముగించుకొన్న తిరుమల యాత్రికులు ఈ తీర్థం ముందుభాగంలో ఆనుకొని 
పశ్చిమంగా కొనసాగే మార్గం ద్వారా, వేంకటాచల పర్వతానికి వెళ్ళేవారని 
స్పష్టవువుతోంది. కపిలతీర్థం నుండి అలిపిరి ద్వారా వెళ్ళే ఈ మార్గాన్ని 
“మహాపధం”' అని పిలిచేవారని పై గ్రంధం తెలుపుతోంది 


“పాఠాలా దుద్గతస్యాస్య కపిలస్య మహాత్మనః 
మార్గో హి తద్చిలం గుహ్యం కాపిలం పరికీర్తితచు 


జలాధిపూరితం తత్తు సరోవర మనుత్తమమ్‌ 
దర్శనాదేవ తత్తీర్థం సర్వాఘౌఘవినాశనమ్‌. 


18 


ఇలాగ కపిలతీర్థమనీ, చక్రతీర్థమనీ పేరొందిన ఈ తీర్ధరాజం ఇచట 
పాతాళలోకం నుండి ఆవిర్భవించి కపిల లింగానికి ఎదురుగా వుంది ఆ ప్రక్కనే 
ఒక బిలం వుంది రహస్యమైన ఆ బిలమార్గం నుండి కపిలమహర్షి పాతాళలోకం 
నుండి రాకపోకలు సాగించుచుండినాడు కాల(క్రమేణ ఆ బిలం జలంతో నిండి, 
కపిలతీర్ధ సరోవరంగా ్రసిద్ధిచెంది ఎంతో పుణ్య తమమై వెలుగొందింది ఈ 
తీర్థాన్ని దర్శించిన మాత్రాననే స్త్రీ పురుషులలెల్లరకు పాపాలన్నీ తొలగి స్వర్గం 
ప్రాప్తిస్తుంది ఇక అందులో స్నానపానాలు చేసినవారికి జరామరణములు 
నశిస్తాయి అందులో ఒక్కమారు స్నానం చేస్తే చాలు అనేక వాజపేయ, అశ్వమేధ 
యాగాలు చేసినంత ఫలితం కలుగుతుంది అంయితే వాజపేయు 
అశ్వమేధయాగాలు చేసిన వారికి పుణ్యం తీరగానే మరల జన్మకలుగుతుంది 
కాని ఈ కపిలతీర్థంలో స్నానం చేసినవారికి మరల పుట్టుకే వుండదు” అని 
పరమేశ్వరుడు పార్వతితో కపిలతీర్ధ మహత్వాన్ని తెలియజేస్తూ ఆ తీర్ధ రాజంలో 
స్నానకాల నిర్ణయాన్ని ఇలా వివరించినట్టు వామన పురాణం పేర్కొంటున్నది 


“లైలోక్య సర్వతీర్గాని కార్తికే మాసి పర్వణి 

మధాహ్లే కాపిలే తీర్ధే సాన్నిధ్యం యాంతి పార్వతి. 
తిప్పర్తి ప్రాణీరక్షార్థం మధ్యాహ్నే దశనాడికాః 

తత్ర స్నాఠాస్తు యే పాపాః పురుషా యోషితో £.మలే 
సర్వపాప వివిర్ముక్తా బ్రహ్మలోకం ప్రయాత్తివై 

తత్ర దావావి కుర్వన్తి యే నరా స్తేర్ధ సవ్నిధా 
తిలమాత్ర హిరణ్యన్తు దత్తం మేరుసమం భవేత్‌ 
భిక్షామాశత్రం తధా £.న్నస్య దానం కాపిలసన్నిధా 
కుర్వవ్తి టే నరా దేవి! సోమలోకం వ్రజిన్తితే 
స ను 


స్వర్గ క్రైలాన వైకుంఠ బ్రవ్యులోకాన్‌ వ్రజస్తితే 

ఆ యాన్తి సల్వతీర్ధావి మధ్యాహ్నే కాటలం సరః 

ఇమం మత్రం సముద్యార్య స్నాత స్తత్‌ ఫలమాప్పయాత్‌ 

స్నానం తు దుర్లభం తత్ర తద్చిష్టోః పరమం పదమ్‌” 

గఓ పార్వతీ! కార్తీక మాసంలోని పర్వదినాల్లో అనగా కార్తీక పౌర్ణమి, 

అమావాస్య, ఏకాదసి, ద్వాదశి, సోవువారాలు, శనివారాలు మున్నగు 
విశేషదినాల్లో మధ్యాహ్న్హకాలంలో ముల్లోకాల్లో వుండే పుణ్యతీర్థాలన్నీ ఈ 
కపిలతీర్థంలో వచ్చి చేరతాయి ఇలా ఆ కార్తీక పండుగ దినాల్లో సర్వప్రాణి 
రక్షణార్ధం 10 నిముషాల పాటు వోేష తీర్థాలన్నీ ఆవహించిన ఈ కపిలతీర్థంలో 
స్నానం చేసినట్టయితే ఎంతటి పాపాత్ములైనా సరే ఆ స్త్రీ, పురుషుల పాపాలన్నీ 
తొలగి వారు బ్రహ్మలోకం చేరుకుంటారు 


ఆ తీర్ధ సన్నిధిలో నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినట్లయితే అది 
మేరుపర్వత దానంతో సమానమై గొప్ప ఫలితం కలుగుతుంది భిక్షమెత్తుకొన్న 
దానిలో అయినా సరే కపిలేశ్వరుని సన్నిధిలో అన్నదానం చేసిన వాళ్లు 
చంద్రలోకానికి వెళతారు. ఆ పుణ్య క్షేత్రంలో కన్యాదానం చేస్తే స్వర్గం వస్తుంది 
గోదానం చేస్తేచాలు కైలాసం సంప్రాప్తిస్తుంది భూదానం చేస్తేచాలు వైకుంఠం 
చేరుకొంటారు విద్యాదానం లేదా మంత్రోపదేశం చేసినట్లయితే (బ్రహ్మలోకాన్ని 
చేరుకొంటారు. 


అంతేకాదు ప్రతి సంవత్సరం కార్తీకపొర్ణమినాడు మధ్యాహ్నకాలంలో 
సమస్త తీర్థాలు కపిలతీర్థంలో వచ్చి చేరతాయి. ఆ సమయంలో ఈ క్రింది 
మంత్రాన్ని పరిస్తూ స్నానం చేసినట్లయితే ఆ మంత్ర ఫలితం సిద్ధిస్తుంది 
“వర్నే వర్నేతు కార్తిక్యాం పార్ణమాస్యాం మహాతిథా 
స్నానం తు దుర్లభం తత్ర తద్చిష్టోః: పరమం పదమ్‌" 
అంటూ మంత్రాన్ని పరిస్తూ కార్తీక పౌర్ణమి నాడు కపిలతీర్థంలో స్నానం 
చేసినట్లైతే దుర్లభమైన విష్ణువు పరమపదమైన వైకుంఠం ప్రాప్తిస్తుందని, 
వామనపురాణంలోని శ్రీ వేంకటాచల మాహాత్మ్యం స్పష్టం చేస్తోంది. 
20 


ఇంతటి పురాణ ప్రసిద్ధి చెందిన ఈ “కపిలతీర్థం” యొక్క ప్రస్తావన, 
మండపాల నిర్మాణం, ఉద్ధరణ వగైరా చారిత్రక ఆధారాలు క్రీస్తుశకం 11వ 
శతాబ్దం నుంచి మాత్రమే గోచరిస్తున్నాయి 


తిరుపతికి సవీపంలోని కొతర్హారు (గ్రావూధిశ్రారి అంయన 
'బ్రహ్మమారాయన్‌ మునై యాదవరాయన్‌' అని మరోపేరుతో పిలువబడే 
రాయునరాజేంద్రచోళుడు క్రీస్తు శకం (1012-1044) కపిలతీర్థాన్ని 
ఉద్ధరించినట్లు శ్రీ కపిలేశ్వర గుహాలయానికి గర్భాలయ ముఖ మండపాలు 
నిర్మించినట్లు శాసనాలు తెలుపుతున్నాయి ఇతడు కపిలతీర్థానికి ఆగ్నేయంగా 
వుండిన “కొత్తూరు” (గొమ పరిపాలకుడు 


ఆ తర్వాత విజయనగర చక్రవర్తి అచ్యుత దేవరాయలు (క్రీస్తు శకం 
1530-42) వదూడు వ౮ూర్గు తిరువుల యాత్ర చేసినట్లు శాసనాలు 
తెలుపుతున్నాయి వైష్ణవ వఎతాభివూని అంటున అచత్యత రాయులు 
శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ప్రీతికరంగా ఈ క్షేత్రానికి ఉన్న కపిలతీర్థం అన్న పేరును 
మరపింపజేసి “సుదర్శన చక్రతీర్థం” అనే పేరుతో ప్రసిద్ధిని కల్గించారు 
అంతేగాక 25-6-1531 తేదీన ఈ పుష్కరిణికి నాలుగు వతూలల్లో 
“తిరువాళిక్కళో' అని పిలువబడే నాలుగు “సుదర్శన చక్రశిల''లను ప్రతిష్టించి 
ఈ తీర్థానికి '“చగక్రత్తాళ్వారు తీర్థం” అని “ఆళ్వారు తీర్థం'' అని సార్ధక 
నామధేయాలు కల్పించాడు ఆనాడు అచ్యుతరాయలు ప్రతిష్టించిన నాలుగు 
సుదర్శన చడ్ర శిలలలో వలూడింటిని నేటికీ చూడవచ్చు కోనేటికి 
ఈశాన్యమూలలో శ్రీ కపిలేశ్వరుని ధ్వజస్తంభ బలిపీరాలకు ఉత్తరంగా ప్రాకారం 
వద్ద ఒక శిలను, పడమటి దిక్కున కోనేటికి నైరుతిమూలన ఒక శిలను, 
వాయవ్యమూలన సంధ్యావందన మంటపంలో ఒక శిలను ఛూడవచ్చు నాల్గవ 
శిల ఆగ్నేయమూలన పునర్నిర్మించిన మెట్లదారి ప్రాకారంలో కలిసిపోయి 
వుండవచ్చు. అంతేగాక ఈ తీర్థానికి, తూర్పు, పడమర, దక్షిణ దిక్కుల్లో మలచిన 
గ్రానైటు రాళ్లతో మెట్లును నిర్మింపజేయడమేగాక, తూర్పు పడమర దిక్కుల్లో 
కోనేటి మెట్లకు అనుసంధించి, భక్తులు ఆధ్యాత్మిక సాధన చేసుకోవడానికి వీలుగా 
ఈ అచ్య్యత దేవరాయులు సంధ్యావందన వంండపాలను శిలలతోనే 
నిర్మింపజేశాడు " 

అ తర్వాత ఆరవీటి వంశసుడైన పొట్లపాటి తిమ్మరాజు (అవుకు ప్రభువు) 
3-6-1547 తేదీన “ఆళ్వారు తీర్థం'లో ఏర్పడివున్న దొనల్లో నాల్గవ దొన 

. 21 


(నీళ్ళగుండం) వద్ద తిరువేంగడ ముడయాన్‌ (శ్రీ వేంకటేశ్వరస్వామి) విగ్రహాన్ని 
ప్రతిష్టించినట్లు, ఆ రాజునకు గురువైన “సొట్టె ఏట్టురు తిరుమల నంబి కుమార 
తాతయ్యంగారు"”' ఈ స్వామివారి అర్చనలకు ఏర్పాట్లు చేసినట్లు ఒక శాసనం 
తెలుపుతున్నది ఈ విగ్రహం ప్రస్తుతం కన్పించడం లేదు 


ఆ తర్వాత సదాశివరాయుల కాలంలో 30-1-1563 తేదీన 
తిరుపతిలో వున్న “సెవ్వుసాని' అనే దేవదాసి (ఎంబెరువూనడియార్‌), 
““నాయనార్‌ - కపిలేశ్వర ముడైయ - నాయనార్‌”' అని పిలువబడిన శ్రీ 
కపిలేశ్వరుని సన్నిధిలో ఒక గణపతి విగ్రహాన్ని ప్రతిష్టింపజేసి, ఆ స్వామికి 
నిత్యారాధన నివేదనల కోసం 200 పణాలు సమర్పించినట్లు ఒక శాసనం 
తెలియజేస్తున్నది కాని ఆ సవుయుంలో పిడుగుపాటువల్ల శిధిలమైన 
కపిలేశ్వరుని ప్రాకారం, వంటశాలలను జీర్గోద్ధరణకోసం ఈ దేవదాసి సమర్పించిన 
నిధిని రాజ ప్రతినిధి అయిన రాచవీటి నాయకర్‌ ఉపయోగించినాడు ఈతని 
చర్యను ఆలయు స్థానత్భార్‌ (స్థానాధిపతి - ఆలయు అర్చనాది ఆగవు 
సంప్రదాయం బాగా తెలిసిన ఆలయ అర్చక ప్రముఖుడు) ఆక్షేపించినందువల్ల, 
ఆ రాచ ప్రతినిధి ఆ దేవదాసి ఏర్పాటుచేసిన నిధికి నెలకు రెండు పణాలు వడ్డీ 
వచ్చునట్లు నిర్ణయించి, అ వడ్డీతో గణపతికి నిత్యారాధనలు పునరుద్ధరించి 
కొనసాగించినట్లు కూడా తెలుస్తున్నది 


ఆ తర్వాతి కాలంలో ఈ కపిలేశ్వరాలయం కరకంబాడిపాళెగార్‌ ఆధీనంలో 
వుండినది పిదప మహంతుల పాలనలో దేవస్థానం వారి ఆలయాల్లో చేరినట్లు 
తెలుస్తోంది. 


పిదప 10-2-1865 తేదీన తిరుముల తిరుపతి దేవస్థానం అప్పటి 
విచారణకర్త అయిన ముహంతు ధర్మదాసు కపిలతీర్థ కోనేటి మెట్లను, 
సంధ్యావందన మండపాలను జీర్ణోద్ధరణ చేసినట్టుగా కపిలతీర్థం కోనేటి 
దక్షిణగట్టున (నైరుతిమూలన) వున్న శిలాఫలకం స్పష్టం చేస్తున్నది. 


ఆ తర్వాత తి.తి. దేవస్థానం ధర్మకర్తల మండలి పాలనలో ఆయా 
కార్యనిర్వహణాధికారుల పర్యవేక్షణలో అంచెలంచెలుగా ఈ కపిలేశ్వర క్షేత్రం 
అభివృద్ధి చెందుతూ, నిత్యమూ వేలాది భక్తజనసందోహంతో కోలాహలంగా 
ఉంటుంది. 

2 


శ్రీ గోవింధరాణ స్వాఘువారి చక్రస్నానం 
ప్రాచీనకాలం నుంచి “చక్రతీర్థం” అని “చగ్రత్తాళ్వారు తీర్ధం” అని 
“ఆళ్వారు తీర్థం” అని పప్రసిద్ధిపొందిన “కపిలతీర్థం 'లో తిరుపతి 
శ్రీగోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరిరోజున “అవబృధం'' అనబడే 
“చక్రస్నానం' క్రీశ 1567 నుంచి జరుగుతున్నట్టు శాసనాలు స్పష్టం చేస్తున్నాయి 


ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం వృషభమాసం (వైయ్యాసి - 
అణి)లో అనూరాధ నక్షత్రానికి చక్రస్నానం జరుగునట్లుగా తొమ్మిదిరోజులు 
ముందుగా తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారికి బ్రహ్మోత్సవాలు ప్రారంభ 
మవుతాయి చివరి రోజున అనగా అనూరాధా నక్షత్రం రోజున ఉదయం పూట 
శ్రీదేవి భూదేవి సవేతంగా శ్రీ గోవిందరాజస్వామివారు ఒక పల్లకిలోను, 
శ్రీ సుదర్శన చ(క్రత్తాళ్వారు మరొక పల్లకిలోను వేంచేసి ఆలయం నుంచి 
ఊరేగింపుగా ఆళ్వారు తీర్చానికి (కపిలతీర్థం) వేంచేస్తారు అక్కడ వున్న 
శ్రీ వేణుగోపాలస్వామి అలయ ముఖమండపంలో శ్రీదేవిభూదేవి సమేతంగా 
గోవిందరాజస్వామివారికి, శ్రీసుదర్శన చ క్రత్తాళ్వారు వారికి స్పపన తిరుమంజనం 
జరిగిన తర్వాత శ్రీ సుదర్శన చక్రత్తాళ్వారుకు మాత్రం కోనేటిలో స్నానం 
చేయిస్తారు ఆ సందర్భంలో అనేక మంది భక్తులు కపిలతీర్థ కోనేట్లో పవిత్ర 
స్నానాలు చేస్తారు పిదప ఘనంగా నివేదనలు కర్పూర హారతులు జరిగిన తర్వాత 
భక్తులకు ప్రసాద వితరణ చేయబడుతుంది ఆ తర్వాత చ[క్రత్తాళ్వారుతోను 
దేవేరులతోను శ్రీ గోవిందరాజస్వామి ఊరేగింపుగా ఆలయానికి తిరిగివెళతారు. 
నేటికీ ప్రతి సంవత్సరం కపిలతీర్థంలో ''చేశ్రస్నానం” కోసం శ్రీ గోవిందరాజస్వామి, 
చ(క్రత్తాళ్వారుతో కూడా తరలివస్తున్నారు. 


తే 





ఉదయం శ్రీ గోవిందరాజస్వామి ఒక్కరే ఒక పల్లకిపైన, శ్రీ కృష్ణస్వామివారు 

శ్రీ సుదర్శన భగవానుడు వేర్వేరు పల్లకిలపైన వేంచేసి, ఊరేగింపుగా 

“చక్రతీర్థమ ''ని పిలువబడే కపిలతీర్థానికి వేంచేస్తారు. అక్కడ వేయిగోపాల స్వామి 

ఆలయంలోని మండపంలో అర్చక స్వాములు, శ్రీ గోవిందరాజస్వామినారికి, 

శ్రీకృష్ణ సుదర్శనులకు తిరుముంజనాదులు వైఖాసాగము శాస్త్రోక్తంగా నూతన. 
23 


యజ్ఞోపవీతాలు ధరింపజేసి ఘనంగా నివేదన హారతులు ఇస్తారు. తర్వాత 
యధా[్రమంగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి ఊరేగింపుగా తిరిగి 


వెళతారు. 


కార్తీక మాసంలో పౌర్ణమినాడు, శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజ 
స్వామివారు, పల్లకిపైన వేంచేసి ఆళ్వారు తీర్ధంలోని ఈ శ్రీ వేణుగోపాలస్వామి 
ఆలయానికి వేంచేస్తారు శ్రీ వేణుగోపాల స్వామి వముఖవుండపంలో 
శ్రీ గోవిందరాజస్వామివారికి అభిషేకాలు అయిన తర్వాత ఘనంగా నివేదనలు 
జరుగుతాయి పిదప శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి తెరిగి వెళతారు 
శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి తిరిగి వెళ్లిన తర్వాత ఆ సాయంత్రం 
గోవిందరాజస్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం జరుగుతుంది 


శ్రీ ఆండాళ్‌ (గోదాదేవి ఆస్థానం 


ప్రతి సంవత్సరం కనుమ పండుగ రోజున తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి 
ఆలయం నుండి శ్రీ గోదాదేవి ధరించిన పూలవూల తిరువుల శ్రీ 
వేంకటేశ్వరస్వామికి పంపబడుతుంది పిదప గోదాదేవి, గోవిందరాజస్వామి 
ఆలయిం నుండి బయులుదేరి దక్షిణవరాడ వీధిలోని పెరియాళ్య్వార్‌ 
(విష్ణుచిత్తుడు). ఆలయానికి ఊరేగింపుగా వెళుతుంది అక్కడ తండ్రియైన 
విష్ణుచిత్తునికి శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత గోదాదేవి ఊరేగింపుగా ఆళ్వార్‌తీర్థా 
(కపిలతీర్థం)నికి వేంచేస్తుంది ఈ తీర్ధ జలంతో శ్రీ గోదాదేవికి తిరుమంజనం, 
నివేదన హారతులు ఘనంగా జరుగుతవి తరువాత గోదాదేవి ముతైదువలకు 
వాయనమిచ్చిన పిదప ఊరేగింపుగా ఆలయానికి తిరిగివెళ్ళిన తరువాత 
శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శ్రీ గోదాపరిణయోత్సవ వేడుకలు 
జరుగుతవి. 





ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం మీనమాసం (మార్చి - ఏప్రిల్‌)లో 
మృగళీర్జా నక్షత్రానికి అవబ్బధం (చక్రస్నానం) జరుగునట్లుగా తొమ్మిదిరోజులు 
ముందు నుంచి తిరుపతి శ్రీ కోదండరావుస్వామివారికి బ్రహ్మోత్సవాలు 


జరుగుతాయి. 
2ైశీ 


వివరి రోజున అనగా మృగశీర్ష నక్షత్రం రోజున ఉదయం పూట 
శ్రీ సీతాలక్ష్మణ సమేతంగా శ్రీ కోదండరామస్వామి ఒక పల్లకిపై, శ్రీ సుదర్శన 
చ(క్రత్తాళ్వారు మరొక పల్లకిపై వేంచేసి, ఆలయం నుంచి ఊరేగింపుగా ఆళ్వారు 
తీర్థానికి (కపిలతీర్థం) చేరుకొంటారు. అక్కడ శ్రీ వేయిగోపాలస్వామి ఆలయ 
ముఖనుండపంలో శ్రీ సీతారామ లక్ష్మణులకు, చ క్రత్తాళ్వారుకు పాలు, పెరుగు, 
తేనె, చందనం మున్నగు ద్రవ్యాలతో స్నపన తిరువుంజనం వైభవంగా 
జరుగుతుంది. పిదప చక్రత్తాళ్వారును మాత్రం కోనేట్లో ముంచి స్నానం 
చేయిస్తారు. ఈ చక్రస్నానం సందర్భంలో అనేకమంది భక్తులు పవిత్రస్నానాలు 
చేస్తారు. పిదప నివేదన హారతులు జరిగిన తర్వాత తిరిగి ఆలయానికి 
ఊరేగింపుగా వెళ్లడంతో ఈ కోదండరామస్వామి చక్రస్నానం ముగుస్తుంది 





ప్రతి సంవత్సరం మాఘమాసంలో మహశమూత్రి సందర్భంగా శ్రీ కామాక్షి 
సమేత శ్రీ కపిలేశ్వరస్వామి వారలకు ఐదురోజులపాటు (బ్రహ్మోత్సవాలు 
జరుగుతాయి. చివరిరోజు ఫాల్గుణ శుక్ల ప్రతి పత్‌రోజున (పాడ్యమి) ఉదయం 
కపిలేశ్వరస్వామివారి ప్రధాన ఆయుధమైన త్రిశూలస్వామివారికి కపీలతీర్థ 
పుష్కరిణిలో ““త్రిశూలస్నానం'" జరుగుతుంది. ఆ సందర్భంగా 
శ్రీ చం(ద్రశేఖరస్వామి, మనోన్మణి అమ్మవారలు ఒక పల్లకిపైనా, శ్రీ త్రిశూలస్వామి 
మరొక పల్లకిపైనా వేంచేసి, అలయంలోపలినుంచి కపిలతీర్థ పుష్కరిణి వరకు 
బాజాభజంత్రీలతో ఊరేగింపుగా వస్తారు. కపిలతీర్భ పుష్కరిణివడ్చ 
శ్రీ త్రిశూలస్వామివారి (పంచలోహప్రతిమకు) కి మాత్రం స్పపన తిరుమంజనం 
చేయిస్తారు. పిదప త్రిశూలస్వామిని కపిలతీర్థ పుష్కరిణిలో ముంచి పవిత్ర స్నానం 
చేయిస్తారు. ఆ సందర్భంలో అనేక మంది భక్తులు కోనేట్లో మునిగి పవిత్ర 
స్నానాలు చేస్తారు. 


ఫిదప శ్రీ చంద్రశేఖరస్వామి మనోన్మణి అమ్మవారలకు (త్రిశూలస్వామికి 
ఘనంగా నివేదన హారతులు ఇస్తారు. తర్వాత శ్రీ స్వామివారలు ఆలయంలో 
న! 


ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమికి పూర్తి అగునట్లుగా మూడు 
రోజులపాటు ప్రతిరోజు సాయుంథతం౦ కపిలతీర్భ పుష్కరిణిలో 
శ్రీ కపిలేశ్వరస్వామివారలకు తెప్పోత్సవాలు జరుగుతవి. 
2ైక్‌ 


మొదటిరోజున చక్కగా అలంకరింపబడిన తెప్పపై శ్రీ సిద్ధి 
వినాయక స్వామివారికి, శ్రీ చంద్రశేఖరస్వామి మనోన్మణి అమ్మవారలకు, 
రెండవరోజున, శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి, మూడవ 
రోజున శ్రీ సోమాస్కందమూర్తికి, శ్రీ కామాక్షీ అమ్మవారలకు తెప్పోత్సవాలు 
వైభవంగా జరుగుతాయి. ఈ తెప్పోత్సవాలు వేలాదిమంది భక్తులు దర్శిస్తారు. 
వేంళటాచల క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వరస్వామి అర్బావతూర్తిగా 
ఆవిర్భవించడానికి చాలా పూర్వమే, ప్రసిద్ధమైన శైవ, వైష్ణవ పుణ్యతీర్థ రాజంగా, 
దివ్యక్షేత్రంగా భాసిల్లుతూ వున్న ఈ కపిలతీర్థ క్షేత్రం నిత్యమూ, భక్తులతో 
సందడిగా వుంటుంది. తిరుమల యాత్రికులు కూడా అనేకులు కపిలతీర్థంలో 
వెలసి వున్న శ్రీ కామాక్షీ కపిలేశ్వర స్వామివారలను, శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత 
శ్రీ వేణుగోపాలస్వామివారలను, శ్రీ లక్ష్మీనారాయణులను దర్శిస్తుంటారు. 


అంతేగాక. భక్తులు, యాత్రికులు నిత్యమూ ఈ తీర్థంలో పవిత్ర 
స్నానాలు చేస్తూ ఆయా సన్నిధిల్లో దీపాలు వెలిగిస్తుంటారు. ముఖ్యంగా 
కార్తీకమాసం మొదలు మాఘమాసం వరకు నాలుగు నెలల వరకు పవిత్ర 
స్నానాలలో, అభిషేకార్చనలతో కపిలతీర్థం అత్యంత కోలాహలంగా వుంటుంది. 


కేవలం దర్శనం, స్నానాదుల చేత మాత్రవే ఎందరికో పాపాలను 
పోగొడుతూ, వురెందరికో అంతుబట్టని రోగాలను విచిత్రంగా బాపుతూ, 
ఇంకెందరకో (గ్రహదోషాలను నివృత్తి చేస్తూ మరెందరికో లౌకిక పారలౌకిక 
ఇష్టార్థాలను ప్రసాదిస్తూ వున్న ఈ కపిలతీర్ధ పుష్కరిణికి తూర్పు, దక్షిణ, పశ్చిమ 
దిక్కుల్లో భక్తుల స్నానాదుల సౌకర్యం కోసం చక్కని సోపానాలు (మెట్లు) 
నిర్మించబడినాయి. 


ఈ కోనేటికి తూర్పు దిక్కున మెట్లకు పైభాగాన ఈ క్షేత్రంలో ప్రధాన 
అధిదైవంగా కొలువై వున్న శ్రీ కామాక్షీ సమేతంగా శ్రీ కపిలేశ్వరస్వామి వారి 
ఆలయం నెలకొని వుంది. 

అలాగే ఈ కోనేటికి దక్షిణ దిక్కున ఎత్తైన సంభాలతో విరాజిల్లుతూవున్న 
“రంగమండపం', ఆ మండపానికి అనుసంధానింపబడుతూ ఉత్తరాభిముఖంగా 
“శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం; దీనికి ప్రక్కనే తూర్చువుఖంగా 


ఇక కోనేటికి పడమటి దిక్కున మెట్లకు పై భాగాన తూర్పుముఖంగా, 
అనగా శ్రీ కొమాక్షీ కపిలేశ్వరాలయానికి అభిముఖంగా ఒక గృహాలయం వుంది. 
దాన్ని 'నరసింహగుహా అంటారు. 

కపిలతీర్థానికి ఉత్తరం దిక్కున ఎతైన కోటగోడవలిో శ్రీ వేంకటాచల 
శిలామయ పర్వతం వుంది. ఆ పర్వత శిఖరాల మీది నుంచి ఎన్నో పవిత్ర తీర్ధ 
జలాలతో వర్షాకాలంలో విశేషంగాను, మిగిలిన కాలాల్లో సాధారణంగాను 
జాలువారుతూ వున్న సహజమైన, సుందరమైన జలపాతం, ఈ కపిలతీర్థానికి 
విశేషాకర్ణఐమేగాక భక్తుల మనస్సులను అహ్లాదపరుస్తూ వుంటుంది. 

మనం ఇంతవరకు కపిలతీర్థ పుష్కరిణీ మహత్వాన్నీ, వేంకటాచల 
పర్వతం మీది నుంచి కపిలతీర్ధ పుష్కరిణిలో కలిసే అనేక పవిత్ర తీర్థాలను గూర్చి 
తెలుసుకున్నాం. ప్రస్తుతం ముందుగా ఈ పుష్కరిణికి తూర్పుదిక్కున వున్న 
శ్రీ కొమాక్షీ సమేత శ్రీ కపిలేశ్వర క్షేత్రాన్ని గూర్చి, అందలి ప్రతిమా మూర్తుల 
గూర్చి, ఆ ఆలయంలో జరిగే ఉత్సవాలను గూర్చి, ఊరేగింపుల గూర్చి వివరంగా 


తెలుసుకుందాం. 





పుష్కరిణికి ఆగ్నేయమూలలో వున్న మెట్లను ఎక్కిపైకి వెళ్లితే 
శ్రీ కొమాక్షీ కపిలేశ్వరాలయంలో ్రవేశిస్తాం. మెట్లు ఎక్కితేనే ముందుగా 
శ్రీ కపిలేశ్వరస్వామివారి కల్యాణమండపం వుంది. విశాలమైన ఈ కల్యాణ 
మండపంలో శ్రీ కామాక్షీ కపిలేశ్వర స్వామివారలకు ప్రతి సోమవారం సాయంత్రం 
ఊంజల్‌సేవ (డోలోత్సవం) జరుపబడుతుంది. అందువల్లే ఈ మండపాన్ని 
డోలోత్సవ మండపం అని కూడా అంటారు. ప్రతి నెలా మాసశివరాత్రి నాడు, 
వంహాశివ౮ాత్రి సందర్భంలోనం ఈ వంండపంలోనే శ్రీ కావూక్లీ 
కపిలేశ్వరస్వామివారలకు కల్యాణోత్సవాలు జరగడమేగాక, ప్రతి సంవత్సరం 
దేవీ నవరాత్రులలో పదిరోజుల పాటీ శ్రీ కామాక్షి అమ్మవారికి డోలోత్సవం 
జరుబడుతుంది. ప్రతి సంవత్సరం కార్తీక మాసం కృత్తికా నక్షత్రం రోజున ఈ 
చంండపంలో దీపోత్సవం జరుగుతుంది. ఇలాగ అనేక విధాలుగా 
ఉపయోగపడుతున్న ఈ కల్యాణ మండపాన్ని దాటి లోపలికి వెళితే ఉండేదే 
ధ్వజస్తంభ మండపం. ఈ మండపంలో ముందుగా నునకు శ్రీ సిద్ధి వినాయక 
స్వామి దర్శనమిస్తాడు, దర్శించండి! 


ఓం నమళ్శ్ళివాయ! ఓం నమళ్ళివాయ! 
27 





“భముంచిత పాపాఘ 


విర్ధంసన విభక్షణమ్‌ 
విఘ్నాంధకార భాస్వంతం 
విళ్ళురాజ మహంధభనో 


“ఏకదంతం శూర్చకర్ణం 
రజివశ్రం చతుర్భుజమ్‌. 
పాఠాంకుళ ధరం దేవం 
కపిలతీర్ధ పుణ్యక్షేత్రంలో తొలుదొల్త ఆలయం ముంగిట దర్శనమిస్తూ, 
భక్తుల పాపాలను విధ్వంసం చేస్తూ, విఘ్నాలనే చీకట్లను పారద్రోలుతూ 
దివ్యభాను తేజంతో ప్రకాశించే విఘ్నరాజు శ్రీ సిద్ధి వినాయకస్వామి 
శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభమండపంలోనే 
పశ్చిమాభిముఖంగా శ్రీ సిద్ధివినాయక స్వామివారి సన్నిధి వెలసి వుంది సుమారు 
65 "౫5 ' అడుగుల కొలతలతో నిర్మింపబడిన చిన్న గుడిలో 2 అడుగుల ఎత్తు 
వున్న తిన్నైపై (అరుగుపై) సువూరు 3 అడుగుల ఎత్తుతో శ్రీ సిద్ధి 
వినాయకస్వామివారు అర్బా (శిలా) వలూర్తిగా ప్రతిష్టితుడై ఆనందంగా 
దర్శనమిస్తూ భక్తులను తరింపజేస్తూ వున్నాడు ఈ వినాయకుని సన్నిధి గడపకు 
లోపలివైపు చెక్క తలుపులు, వెలుపల ఇనుప కడ్డీల వాకిళ్లు అమర్చబడివున్నాయి 
చతుర్భుజుడైన శ్రీ స్వామివారు పై కుడిచేతిలో అంకుశాన్ని క్రింది 
కుడిచేతిలో విరిగిన దంతాన్ని, అలాగే పై ఎడము చేతిలో పాశాన్ని, క్రింది 
ఎడమచేతిలో మోదకాన్ని (కుడుము) పట్టుకొని దాన్ని తొండంతో స్వీకరిస్తున్నాడు 
పెద్ద బొజ్జతో, చేట చెవులతో, నాగాభరణ్ఞులలో, కిరీటహారాది అలంకారాలతో 
పీఠికపై అసీన భంగిమలో కుడిపాదాన్ని క్రిందికి జారవిడిచి, ఎడమకాలును 
మడిచి మూషికవాహనుడై దివ్యదర్శనాన్ని అనుగ్రహిస్తూ వున్నాడు 
ప్రతిరోజు ఉదయం శ్రీ కామాక్షీదేవి శ్రీ కపిలేశ్వరస్వామివారలకంటే 
వలున్ముందుగా ఈ సిద్ధి వినాయుళస్వామివారికి అభిషేక అర్బనలు 
జరుపబడుతాయి. 


పాలు, పెరుగు, లేనె, కొబ్బరినీళ్లు చందనం, పన్నీరు మున్నగు 
(ద్రవ్యాలతోను, శుద్ధ జలంతోను అభిషేకం జరిగిన తర్వాత, శుభ్రమైన వస్త్రాలను 
28 


అఅంకరించి వెండి కవచాలను అందంగా అవురుస్తారు. అనంతరం 
పుష్పాలంకరణ, అర్చన కావించిన తరువాత నివేదన సమర్పిస్తారు. ఈ నివేదనలు 
ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా మూడు పూటలా జరుపబడుతాయి. 


ఉదయం శుద్ద్ధాన్నం, పులిహోర, మిరియపు పొంగలి, మధ్యాహ్నం 
దధ్యోదనం, శుద్ధాన్నం, సాయంత్రం చక్కెరపొంగలి, పాయసం, వడలు 
నివేదింపబడుతాయి. ప్రతి శుక్రవారం నాడు సాయంత్రం పూట ప్రత్యేకంగా 
పోళీలు (పూరణపు భక్ష్యాలు) కూడా నివేదింపబడతాయి. 


ప్రతిమాసంలో శుద్ధ చవితినాడు స్వామివారికి ఘనంగా విశేష 
అభిషేకార్చనలు నిర్వహింపబడుంటాయి. 


భాద్రపద శుద్ధ చవితి (వినాయక చవితి)నాడం విశేషంగా ఈ 
వినాయకునకు అభిషేకార్చనలు జరిగిన తర్వాత, అ సాయంకాలం, అర్చన, 
ఆరాధనలు, నివేదనలు ప్రదోషకాల మహా మంగళ హారతులు నిర్వహిస్తారు. 
పిదప శ్రీ సిద్ధి వినాయకస్వామివారి ఉత్సవమూర్తిని, వమూషిక వాహనంపై 
వేంచేయించి తిరుపతి పురవీధుల్లో ఊరేగింపు జరుపుతారు. 


శ్రీ సిద్ధి వినాయకస్వామివారి శిలామూర్తితోపాటు క్షేత్రంలో లోపలి 
ముఖమ౦ండపంలో, శ్రీ కపిలేశ్వరస్వామివారి గర్భాలయ ప్రవేశద్వారానికి 
కుడివైపున - అంటే ఉత్తరం దిక్కున - పశ్చిమాభిముఖంగా సుమారు ఒక 
అడుగు ఎత్తుగల “ద్వార గణపతి” శిలా విగ్రహం ఉన్నది ఈ శిలా మూర్తియే 
గొక, “పరివార దేవతల మండపం”లో దక్షిణాభిముఖంగా “మహా గణపతి”గా 
పేర్కొనబడే 2 అడుగుల శిలాప్రతిము, అదేవరసలో పశ్చిమాభిముఖంగా 
“ప్రమథ గణపతి" అని పిలువబడే 112 అడుగుల శిలాప్రతిమ కూడా నెలకొని 
ఉన్నాయి. ఈ విగ్రహాలను గూర్చి తర్వాత ముచ్చటించుకొందాం. 


విజయనగర చక్రవర్తి సదాశివరాయల కాలంలో తిరుపతిలో ఉండిన 
“సెవ్వుసాని”” అనే పేరుగల దేవదాసి (ఎంబెరుమానడియార్‌) ఒక గణపతి 
విగ్రహాన్ని ఈ క్షేత్రంలో ప్రతిష్ట చేయించినట్టు, ఆ గణపతికి నిత్యదీపారాధన, 
నివేదనలకు గౌను 20 0 పణాలు నిధిని సమర్పించినట్లు, ఇంకా అ భక్తురాలు 
తాను స్వయంగా శ్రీ కామాక్షీ కపిలేశ్వరుల సన్నిధిలో నృత్యం చేస్తూ, స్వామివారిని 
సేవించినట్లుగా దేవస్థాన శాసనాలు పేర్కొంటున్నాయి. కాని పైన పేర్కొన్న గణపతి 
మూర్తులలో సెవ్వుసాని ప్రతిష్టించిన విగ్రహం ఫలానిదని నిర్ణయించేందుకు తగిన 


ఆధారాలు లేవు. స 


ఇవిగాక, శ్రీ సిద్ధివినాయకస్వామివారి స్థానళ (నిలిచివున్న) పంచలోహ 
ఉత్సవమూర్తి కూడ ఆలయంలోని ఏకాంత సేవా మండపంలో నెలకొని వుంది. 
ఆ మూర్తికి జరిగే ఉత్సవ వేషాలు మునుముందు తెలిసికొందాం. | 


సర్వగ్రహదోషాలను, సమస్త పాపాలను నివారించడమే గాకుండా, సర్వార్థ 
సిద్ధి ప్రదమూ అయిన శ్రీ కపితేశ్వర క్షేత్రంలో తొలిపూజలనందుకొంటూ వున్న 
ఈ సిద్ధి వినాయకుని భక్తి ప్రపత్తులతో ఇలా ప్రార్థించుందాం. 
శ్లో నమస్తుభ్యం గజోరొయ నమస్త విఘ్ననాశన?! 
ఈన్సుకం మేవరం దేహివరత్ర చ వరాంగతిమ్‌ 
వినాయక! నమస్తుధ్యం సతతం మోదకప్రియ! 
విర్విఖ్లుం కురుమ దేవ! సర్వకార్యేషు సర్వదా. 





శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయుం వలుఖవుంండపం వెలుపల 
శ్రీ స్వామివారికి ఎదురుగా ఎత్తైన “ధ్వజస్తంభం”, ఆ ధ్వజస్తంభ వేదికను 
అనుకొని పశ్చిమంగా “బలిపీఠం'" ఏర్పాటు చేయబడివున్నాయి. 

శ్రీ స్వామివారి ప్రధాన ప్రవేశద్వారానికి ఎదురుగా సుమారు ఐదు 
అడుగుల ఎత్తుగల ధ్వజస్తంభ ప్లీఠం, చెక్కడపు శిలలతో నిర్మించబడింది. దీనిపై 
సుమారు 20 అడుగుల పొడవైన ధ్వజస్తంభం ప్రతిష్టితమై ఉన్నది. ఈ పొడవైన 
దారు స్తంభానికి చక్కగా వెండి కవచం తాపబడి వుంది. ఈ ధ్వజస్తంభం మీద 
శ్రీ కపిలేళ్వరస్వామివారికి అభిముఖంగా తూర్చుముఖంగా త్రిశూలం, 
దక్షిణాభివయుఖంగా శ్రీ సిద్ధివినాయుకస్వామి, పశ్చివరాభివుఖంగా 
వృషభవాహనారూఢులైన పార్వతీపరమేశ్వరులు, ఉత్తరాభిముఖంగా, మయూర 
వాహనుడైన కుమారస్వామిమూర్తుల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. 

ధ్వజస్తంభ పీఠాన్ని ఆనుకొని పశ్చిమంగా చెక్కడపు శిలలతో సుమారు 
ఐదు అడుగుల ఎత్తుగల బలిపీఠం నిర్మించబడింది. 

ఆలయానికి అరుదెంచే భక్తులు అఆలయగోపురం, గర్భాలయశిఖరం, 
ధ్వజస్తంభం, బలిపీఠం, ప్రాకారం, అర్చకస్వామి, మూలమూర్తిగా ప్రతిష్టించబడిన 

30 


శివలింగం - శినభక్తుడైన చండికేశ్వరస్వామి - ఇలా ఆలయానికి సంబంధించిన 
(ప్రధానమైన స్థలాల్లో పరమేశ్వరుణ్ణి మనసారా భావిస్తూ కళ్లారా దర్శిస్తూ, నోరారా 
క్రీర్తించవలెనని శా(స్తాలు చాటుతూ వున్నాయి. ఈ నియమాన్ని అనుసరించి 
మనం శ్రీ కపిలేశ్వరస్వామివారి బలిపీఠాన్ని, ధ్వజస్తంభాన్ని స్పృశిస్తూ, ప్రదక్షిణం 
చేస్తూ సాక్షాత్తు పరవేంశ్వరుని అంశాలుగా భావించి భక్తి ప్రపత్తులతో 
కొనియాడుదాం. 

అంతేగాక ఆలయం గోపురాన్ని “స్థూలలింగం”గాను, మూల లింగాన్ని 
“సూక్ష్మలింగం”'గాను, బలిపీఠాన్ని “భద్రలింగం” గాను శైవాగమం పేర్కొంటూ 
వుండటాన్ని బట్టి బలిపీఠం, ధ్వజస్తంభ (ప్రాముఖ్యతలు మనకు చక్కగా 
వెల్లడవుతున్నాయి. 

ఇలా పరమపవిత్రమైన బలిపీరానికి, ధ్వజస్తంభ పీరానికి ప్రతిరోజు 
ఉదయంపూట మాత్రం ఆలయంలోని అన్ని మూర్తులతోపాటు శుద్ధజలంతో 
అభిషేకం చేస్తారు. ఆ తరువాత ఆ యా దేవతామూర్తులందరకు నివేదనలు 
నిర్వహించిన అనంతరం ఈ బలిపీరంపై శుద్ధాన్నాన్ని జలాన్ని బలిగా సమర్పిస్తారు. 
రాత్రింబవళ్లు సంచరించే భూత, ప్రేత, పిశాచ, శాకినీ, డాకినీ, పిశాచాది గణాలు 
ఈ బలిపీరం మీద సమర్పించిన బల్యన్నాన్ని ఆహారంగా స్వీకరించి సంతృప్తి 
చెంది భక్తులకు కీడును చెయ్యకుండా వుంటాయని శాస్త్ర ప్రమాణం. 

ఇంతటి ప్రాధాన్యతను సంతరించుకున్న బలిపీరంతో సహా ధ్వజస్తంభానికి 
నమస్కరించి ఆలయంలోపల ్రవేశించుదాం. 


ఓం నమళ్ళివాయ! ఓం నమళ్ళివాయ! 


శ్రీ కొమాక్షీ కపిలేశ్వరస్వామివారి ప్రధాన ఆలయప్రవేశ ద్వారానికి 
ఇరువైపులా ఇద్దరు శివకింకరులు అహరహం అ ప్రమత్తులై కాపలా కాస్తుంటారు. 
ఈ ద్వార పాలకులను “దిండి”, “ముండి” అని పిలుస్తారు. 


సువూరు నాలుగు అడుగుల ఎత్తువున్న శిలావమూర్తుల్దైన ఈ 
ద్వారపాలకులు ఇరువురు పై 'కుడిచేతిలో డమరుకాన్ని, పై ఎడమచేతిలో 
1త్రిశూలాన్నీ ధరించివున్నారు. ద్వారానికి ఉత్తరం దిక్కున వున్న “దిండి” క్రింది 
కుడిహస్తాన్ని నడుముపై ఉంచి ఎడమచేతితో గదను నేలకానించి నిలిచి వుండగా, 

వై 


' దక్షిణదిక్కున వున్హ 'ముండి' కుడి చేత్తో గదను నేలకానించి నిలిచి ఎడమచేతిని 
కటిపై (నడుము) ఉంబి ఖిలిచివున్నాడు. వీరిరువురుశ్రీ కసిలేశ్వరస్వామివారి 
దర్శనానికి వచ్చే భక్తులను విశితంగా పరిశీలిస్తుంటారు. ఈ డ్వాళ డేవతళిరువురి 
యొక్క ఆకృతుల్లోను కిశీటాది ఆభరణాలు సూచితంగా శిల్పించబడి ఉన్నాయి 


ద్వారపాలకులు కాపలాకాస్తూ వున్న ప్రవేశ ద్వారం చెక్కడపు శిలలతో 
నిర్మించబడి వుంది. ఈ ద్వారానికి లోపలివైపు చెక్క తలుపులు, బయటివైపు 
కడ్ణీలవాకిళ్ళు బిగించబడి ఉన్నాయి. 


ద్వారపాలకులు కాపలాకాస్తూ వున్న ఈ వాకిళ్ల ముందరే ప్రతిరోజు 
తెల్లవారు జామున వేదపండితుల చేత “శ్రీ కామాక్లీ కపిలేళ్చర సుప్రభాతం” 
పరింపబడటం ద్వారా మేలుకొలుపు సేవ సాగుతుంది. 


అయితే ధనుర్మాసంలో నెలరోజులు మాత్రం ఈ కపిలేశ్వర సుప్రభాత 
పఠనం జరుపబడదు! ఈ ధనుర్మాసం రోజుల్లో పూర్వం సుప్రభాతానికి బదులుగా 
మహాశినభక్తుడైన మాణిక్యవాచకర్‌ పాడిన “తిరువెంబావై”” తమిళ తేవారాలు 
ఈ వాకిళ్లవుుందు గౌనం చేయబడేవి. ఇటీవలి కాలంలో ఈ తేవారగాన 
సంప్రదాయం నిలిచిపోయింది. 


ప్రస్తుతం ధనుర్మాసం ఒక్క నెల రోజులు మాత్రం తెల్లవారు జామున 
“సుప్రభాత పరనం'' కాని “తిరువెంబావై'” పఠనంకాని లేకుండానే ఆలయం 
తలుపులు తెరచిన వెంటనే ఆలయశుద్ధి, అర్బామూర్తులందరకు అభిషేకం 
అర్చన, నివేదన, మంగళహారతులు జరుపబడుతూ వున్నవి. ధనుర్మాసంలో 
తెల్లవారు జామున నిర్వహించే అభిషేకొదులను, 'ధనుర్మాసపూజ' అంటారు 
ఈ సమయంలో భక్తులు అనేకులు కపిలతీర్థ పుష్కరిణిలో స్నానమాడి శ్రీ కామాక్షీ 
కపిలేశ్వరులను, నవ(గ్రహ దేవతలను నియమనిష్టలతో సేవించి పునీతులు 
కావడం విశిష్టంగా గోచరిస్తుంది. 


ప్రతిరోజు ఉదయం పూట మాత్రమే, ఆలయంలోని ఇతర పరివార 
దేవతలతో పాటుగా ఈ ద్వారపాలకులకు అభిషేకం, మూడు పూటలా నివేదనలు 
జరుపబడుతున్నవి. 


తె 


, శ్రీకామాక్షీ కపిలేశ్వరుని సన్నిధిని నిత్యమూ అప్రమత్తులై కాపలా కాస్తూ 
వున్న ఈ ద్వారపాలకులను శ్రీ స్వామివారి సేవకు అనుమతించవలసినదిగా 
ప్రార్థిస్తూ ఆలయంలో ప్రవేశించుదాం. 


ఓం నమళ్ళివాయ! ఓం నమళ్ళివాయ॥/ 


ధ్వజస్తంభ మండపంలో నుండి ద్వారపాలకులైన “దిండి”, “ముండి” 
కాపలాకాస్తున్న ప్రవేశద్వారాన్ని దాటితే ముఖమండపంలో ప్రవేశిస్తాం. 

కపిలేశ్వరస్వామివారి ఆలయం యొక్క ప్రధాన ద్వారంలో ప్రవేశించిన 
వెంటనే ఉన్న మండపాన్ని ముఖమండపం అంటారు. ఈ ముఖమండపమే 
శ్రీ కామాక్షీ శ్రీ కపిలేశ్వరస్వామివారలకు ప్రదక్షిణాపథంగా ఉపయోగపడు 
తున్నది. అర్ధవృత్తాకారంలో వున్న ఈ ప్రదక్షిణ మార్గం ముఖమండపం పరివార 
దేవతామండపాల గుండా కొనసాగుతుంది. ప్రాచీన కాలంలో దేవదాసీలు 
నిత్యమూ ప్రదోషవేళలో ఈ ముఖమండపంలో శ్రీ కామాక్షీ దేవి కపిలేశ్వరస్వామి 
వారలకు సంప్రీతిగా నృత్యం చేస్తూ భక్తి ప్రపత్తులతో నృత్య సంగీతాలతో 
కొనియాడుతూ నృత్యసేవ చేసేవారట. అందువల్లే ఈ ముఖ ముండపం 
“నృత్యమండపం'మని కూడా పిలువబడుతూ వుంది. 

వరుసకు ఐదు స్తంభాల వంతున మూడు వరుసలుగా మొత్తం పదునైదు 
స్తంభాలతో నిర్మింపబడిన విశాలమైన ఈ ముఖమండపంలోని శిలాస్తంభాలపై 
కొముధేనువు క్లీరంతో అభిషేకిస్తున్న కపిలేశ్వర లింగం, భక్త కన్నప్ప అర్చిస్తున్న 
శ్రీకాళహస్తి లింగం, ఆంజనేయ స్వామి, నందీశ్వరుడు, చతుర్భుజ గణపతి, 
మయూర వాహనుడైైన కుమారస్వామి, మహర్షులు యోగులు ఇలాంటి 
శిల్పాలు చెక్కబడినాయి. 


ఉత్తర దిశ వరుసలోను, దక్షిణదిశ వరుసలోను ఉన్న స్తంభాలు మాత్రం 
తరువాతి కాలాల్లో నిర్మింబడిన గోడల్లో కలిసిపోయి వున్నందున వాటి శిల్పాలు 
వివరాలు తెలియరావడం లేదు. పైగా ఇటీవలి కాలంలో ఆ స్తంభాలతో పాటు 
గోడలకు పూర్తిగా చలువరాళ్లను పరచినందువల్ల ఏ మాత్రం వివరాలు 
కానరావడం లేదు. 


33 


శ్రీ కామాక్షీ కపిలేశ్వరస్వామివారల గర్భాలయాలకు రెండింటికి ఒకే 
ముఖనమండపంగా నిర్మింబడిన ఈ చుండపం నుండి ప్రారంభమయ్యే ప్రధక్షిణా 
మార్గం అర్ధవృత్తాకారంలో వుంటుంఠీ, 

ఈ ముఖముండపంలో శ్రీ కపిలేళశ్వరవుహాలింగానికి ఎదురుగా, 
స్వామివారికి అభిముఖంగా మనోహరమైన భక్తి రమణీయమైన నందీశ్వరుని 
శిలావిగ్రహం, అలాగే శ్రీ కామాక్షీ అమ్మవారికి ఎదురుగా 1% అడుగుల 
శిలావేదికపై శిలా విగ్రహమైన సింహ వాహనం ్రతిష్టింపబడినాయి. 


ఇవిగాక శ్రీ కపిలేశ్వరస్వామివారి గర్భాలయంలో ప్రవేశించే ద్వారానికి 
ఇరువైపులా ద్వారగణపతి (ఉత్తరదిక్కున), ద్వార కుమారస్వామి (దక్షిణ 
దిక్కున) నిలిచి వుంటూ మయార వాహనంతో శిలామూర్తులు వున్నాయి. వీటిలో 
గణపతిమూర్తి ఆసీన భంగిమలో సుమారు ఒక అడుగు ఎత్తు వుంటుంది. 
కుమారస్వామిమూర్తి స్థానక భంగిమలో మయారవాహనంతో సుమారు రెండు 
అడుగుల ఎత్తు వుంటుంది. 

ఈ మండపంలోనే శ్రీ కామాక్షీ కపిలేశ్వరుల గర్భాలయాలు రెండింటి 
మధ్యన ఉన్న ప్రదేశంలో ““శ్రీకపిలేశ్వర మహాలింగావిర్భావ శిల్పం” సిమెంటుతో 
నిర్మింపబడి వుంది. అత్యంత రమణీయమైన ఈ శిల్పం చూపరులకు 
అద్భుతంగా భక్తి పారవశ్యాన్ని కలిగిస్తున్నది. 

“'కూర్మస్యో వరి సుఫ్టితే ఫణీపతా 
తన్యూర్ధి భూమౌ స్థితమ్‌ 
లింగం గో వయసాభిషచనక 
మజం గోపాలరూపం పహంిము 
తత్రైవ శ్రీ కపిలర్షిణా పరమయా 
భక్త్యా నుమైః వూదతమ్‌ 
దృశ్యం ఇత్ర మహో! త్రిమూర్తి మిళఠం 
ధ్యాయామి లింగోక్రమమ్‌,” 
- ఖీ ఎం.ని.రామనాఢ భనాపాలి 

శ్రీ కూర్మం మీద ఆదిశేషుడు - ఆ అదిశేషునిపై భూమండలం - ఆ 

భూమిని భేదించుకొని ఫైకి వచ్చిన పాతాళలింగం - ఆ మహాలింగాన్ని 
3 


టఅహ్మదేవుడు గోరూపంలో క్లీరంతో అభిషేకిస్తున్నాడు. ఆ సమయంలో శ్రీహరి 
గోపాలుడై ఆ గోవుని సంరక్షిస్తున్నాడు. అ మహాలింగాన్ని కపిలమహాముని పరమ 
భక్తి మెయి “నాగలింగ సుమాలతో” ఆర్చిస్తున్నాడు. ఇలాగ త్రిమూర్తి తత్త్వ 
సమిభితమ్టై భవ్యమై దివ్యమై వెలుగొందుతూ వున్న అ సుందరదృశ్యం అలోచించే 
కొద్దీ మహా అద్భుతమై అలరారుతున్నది. అలా అలరారుతూ వున్న శ్రీ కపిలేశ్వర 
మహాలింగాన్ని ధ్యానిస్తున్నాను. 

పైన వివరింపబడిన విశేషాలన్నీ (కోడీకృతవై విలసిల్లుతున్న 
శ్రీ కపిలేశ్వరుని శిల్బం, ఎత్తు సుమారు పది అడుగులు వుంటుంది. ఈ శిల్పా 
కృతిలోని వివరాలు గర్భాలయంలోని వమూలమూర్తియ్రైన శ్రీ కపిలేశ్వర 
మహాలింగమూర్తిపై అత్యంత సహజంగా ఏర్పరుపబడి వున్నాయి. కాని 
గర్భాలయంలోని వమూలమూర్తిని అన్నివేళలా దర్శించుటకు, నిశితంగా 
పరిశీలించుటకు వీలుపడదు. గనుక అందుకు ప్రత్యామ్నాయంగా భక్తాదులు 
దర్శించి ఆనందించేందుకు అనువుగా శ్రీ కపిలేశ్వర మహాలింగంపై వున్న 
వివరాలు కలిగిన ఈ సుందరశిల్ప సన్నివేశాన్ని ముఖమండపంలో ప్రత్యేకంగా 
ఏర్పాటు చేయడం జరిగింది. 


ప్రతిరోజు సాయంత్రం ప్రదోష సమయాల్లో ఈ ముఖమండపంలోనే శ్రీ 
కపిలేశ్వరుని సన్నిధి ప్రవేశ ద్వారం వద్ద మరియు శ్రీ కామాక్షీ అమ్మవారి సన్నిధి 
ప్రవేశద్వారం వద్ద పంచవాద్య సమ్మేళనంతో మహా మంగళ హారతులు ఛత్ర 
చామరాది సార్వభౌమోచిత ఉపచారాలు దేవేరులకు సమర్చింప బడుతవి. 


ఓం నమళ్ళివాయ॥! ఓం నమళ్ళివాయ॥/॥ 


అంత 9౪6 
న 


ద్వారపాలకుల్లెన దిండి, వయుండీశంల అనంవంతిని గైకొని 
ముఖమండపంలో ప్రవేశించిన భక్తులకు శ్రీ కపిలేశ్వరస్వామివారికి అభిముఖంగా 
సుమారు రెండడుగుల ఎత్తు రెండున్నర అడుగుల పాడవు గల నందీశ్వరుని 
పురాతన శిలామూర్తి దర్శనమిస్తుంది. ఈ శిలామూర్తిని అ నాటి కళాకారులు 
రమణీయమైన అంగసొష్టనం ఉట్టిపడేలాగున ఎంతో పనితనంతో మెడలో 
మువ్వల దండలతోను, కాళ్లకు గజ్జెలతోను అందంగా మనోహరంగా చిత్రించారు. 
తొలుత ఈ నందీశ్వరుని సేవించిన తర్వాతనే భక్తులు ఈయన యొక్క 

3ె్‌ 


అనువుతితో ఆ కామాక్షీ కపిల్గేశ్వరులను సేవించవలెనని సంప్రదాయం. 
శ్రీ కపిలేశ్వరస్వామికి అభిముఖంగా కొలునై శ్రీ స్వామిని అనుక్షణం తదేక 
దృష్టితో తిలకిస్తూ సేవిస్తున్న ఈ నండీశ్వరుని ఇలా ప్రార్థించాలి. 

'ధక్మ శృతుప్పాల్‌ యజైస్త్రం 

వ్వర్ణళ్ళంగు త్రయీ వపుః 

గోవతే! వాహరూవస్త్రం 

శూలిను త్వాం నమాన్యుపహమ్‌ 

నందీశ్వర! నమస్తుభ్యం 

పొంబానంద ప్రదాయ! 

మహాదేవస్య సేవార్థం 

అనుద్దాం దాతుమర్హసి 

“తపస్సు, శౌచము, దయ, సత్యము” అనే నాలుగు పాదాలతో 
ధర్మస్వరూపుడవై విరాజిల్లుతూ, శూలి అయిన పరమేశ్వరునికి వాహనంగా 
సేవలందిస్తూ, విరాజిల్లుతూవృన్న నందీశ్వరా! సాంబునికి ఆనంద 
'ప్రదాయకుడవైన నీవు, మహాదేవుడైన పరమేశ్వరుని సేవించుటై నాకు అనుజ్ఞను 
ప్రసాదించి నన్ను సంపూర్ణంగా అనుగ్రహించవయ్యా స్వామీ!” అని భక్తి 
ప్రపళ్తులతో నమస్కరించి ప్రార్థించిన తర్వాతనే శ్రీ కపిలేశ్వరుని సేవకు 
ఉపత్రమించవలెను. 
నందీశ్వరుని ప్రార్థించిన తదుపరి శివుని ఇలా దర్శించవలెనని శైవాగమ 

శాస్త్ర నియమ మొకటి ఉన్నది. 


వృషస్య వృషణం స్పృష్ట్వా 
శృంగ మధ్య సదాశివమ్‌, 
దృష్పా క్షణం నరోయాతి 
జైలాన శిన నన్నిధిమ్‌ 
అని పేర్కొన్నట్లుగా శిాలయానికి వెళ్లిన భక్తులు ఎడవుచేతితో 
నంధీశ్వరుని వృషణ భాగాలను తాకుతూ, కుడిచేతి చూపుడు, బొటన వేళ్లను 
నంది యొక్క రెండు కొమ్ములపై ఉంచి ఆ రెండు వేళ్ల నడుము కొమ్ములమధ్య 
నుండి శివలింగాన్ని దర్శించాలి. అలా దర్శించిన భక్తులు శివానుగ్రహమునకు 
పాత్రులగుటయే గాక తుదకు కైలాసలోకంలో శివసాన్నిధ్యాన్ని పాందగలరని 


భావం. 
మ్‌ 


ఈ నందీశ్వరుడు నిరంతరం శ్రీ కపిలేశ్వర శ్రీ మన్మహాదేవువి వైపు ముఖము 
పెట్టి పడుకొని, ఏ వూత్రము చెదరకుండా దృష్టిని ఆ వుహాలింగంపై 
కేంద్రీకరించి, (ప్రపంచంవైపు వీపును పెట్టి లౌకిక విషయాలయందు వైముఖ్యాన్ని 
చూపుతూ నిర్భయుడై వున్నట్టు దర్శనమిస్తూ లోకానికి మహత్తరమైన సందేశాన్ని 
ప్రబోధిస్తూ వున్నాడు. 

ఈ నందీశ్వరుని వలెనే ప్రతి జీవుడూ పరమేశ్వరునిపై దృష్టిని పెడికేచాలు! 
లౌకిక, పార లౌకిక విషయాలు రెండింటి యందూ సర్వదా రక్షింపబడుతూ 
వుంటాడని తాత్పర్యం! 


“నందీ శంకరయో ర్మధ్యే నాంతరాగమనం భవేత్‌” అన్నట్టు, ప్రదక్షిణం 
చేసే సమయంలో మాత్రమే శివునకు నందీశ్వరునకు మధ్యలో నడువరాదు 
నందీశ్వరుని వెనుక నుంచి నడుస్తూ శివునకు ప్రదక్షిణం చేయవలెనని 
నియమం 


ప్రతిదినం ఉదయం ఈ నందీశ్వరునకు తదితర దేవతామూర్తులతో 
పాటుగా అభిషేకం, మూడుపూటలా నివేదనలు సమర్చింపబడుతాయి. 


ప్రతి త్రయోదశినాడు ప్రదోషకాలంలో (సాయంసంధ్య) ప్రత్యేకంగా ఈ 
నందీశ్వరునకు “'ప్రదోషపూజ'” జరుపబడుతుంది. ఈ త్రయోదః+ ప్రదోషపూజలో 
నందీశ్వరునకు ముందుగా తైలాన్ని (నువ్వులనూనె) కలియబూసిన, తర్వాత 
శీకాయపాడిని బాగుగా అలది జలంతో అభిషేకం చేస్తారు. పిదప నమక చమక 
మంత్రపూర్వకంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు వగైరా ద్రవ్యాలతోనూ, 
శుద్ధజలంతోనూ అభిషేకం చేసిన అనంతరం పూలమాలలత్రో అలంకరించి 
అర్చిస్తారు. ఆ యా పండ్లు ఫలాలతో పాటు దధ్యోదనం (పెరుగన్నం) నివేదిస్తారు. 


పిమ్మట భేరీ, డనురుక, శంఖం మేళతాళాది భజంత్రీ వాద్యాలతో 
వుహావెభవంగా చేసే వుంగళహారతులను ఆ ప్రదోష వేళలో 
శ్రీ కపిలేశ్వరస్వామి వారితో పాటు నందీశ్వరునకు కూడా కలిపి ఒకేసారిగా ఇస్తారు. 


ప్రతి త్రయోదశి రోజున ప్రదోష సమయంలో నందీశ్వరస్వామి వారికి 
"జరిగే ప్రదోష పూజా సమయంలో శ్రీ కపిలేశ్వరస్వామివారికి నందీశ్వరునికి కలిపి 
ఒక విశిష్టమైన ప్రదక్షిణా క్రమాన్ని భక్తులు దిగువ నిర్వచించిన విధంగా 
ఆచరిస్తారు. 
౩7 


ముందుగా నందీశ్వకువి డగ్గర నిలబడి, నందీశ్వరునకు నమస్కరించి 
లోపల వెలసియున్న శ్రీ కపిలేశ్వర చముహాలింగానికి నమస్కరించి, అక్కడి నుంచి 
ప్రదక్షిణంగా సోమసూత్రం (శ్రీ కపిలేశ్వరుని అభిషేకజలం ప్రవహించే గోముఖం) 
వరకు వెళ్లి, పోనసూత్రం దాటకుండా, అక్కడి నుంచి వెనుకకు ఆప్రదక్షిణంగా 
నందీశ్వరుని దగ్గరకు వచ్చి, నందీశ్వరునితోపాటు కపిలేశ్వరునకు నమస్కరించి, 
అక్కడి నుంచి అప్రదక్షిణంగా నడుస్తూ శ్రీ కామాక్షీ అమ్మవారికి నమస్కరించి, 
పరివార దేవతా మండపం గుండా అ్రదక్షిణంగానే శ్రీ కపిలేశ్వరుని సోమసూత్రం 
ప్రక్కనే వున్న శ్రీ చండికేశ్వరస్వామి వద్దకు వెళ్లి, చిటికెలు వేస్తూ ఆయనకు 
నమస్కరించి, సోమసూత్రం దాటకుండా వచ్చిన మార్గంలోనే వెనుకకు వస్తూ 
శ్రీ కామాక్షీ అమ్మవారికి నందీశ్వరునకు శ్రీ కపెలేశ్వరునకు నమస్కరిస్తే అది 
ఒక ప్రదోషకాల ప్రదక్షిణం అవుతుంది. 

ప్రతి త్రయోదశ? ప్రదోష పూజా సమయంలో నందీశ్వరునకు పై రీతిలో 
16ప్రదక్షిణల నమస్కారాలకు తక్కువ కాకుండా చేస్తే సర్వదోషాలు తొలగి సకల 
శ్రేయస్సులు కలుగుతాయని శాస్త్ర నిర్దేశం. 

శివకింకరులలో అత్యంత ప్రధానుడై నిరంతరం కపిలేశ్వరుని సేవలో 
దృష్టి నిలిపి, భక్తులకు సేవాభావాన్ని ప్రబోధిస్తూ వున్న నందీశ్వరునకు 
నమస్కరించి, తర్వాతి విషయాలను తెలుసుకుందాం. 


ఓం నమళ్ళివాయ! ఓం నమళ్ళివాయ॥/ 


జస య 3 


కపిలతీర్థంలో వెలసి వున్న ప్రధాన దైవం శ్రీ కపిలేశ్వరస్వామి. ఇచట ఈ 
పేరుతో స్తయంభూమూర్తిగా ఆర్బారూపియ్రై శిలాలింగ రూపంలో పరమశివుడు 
పశ్చిమాభిముఖంగా ఆవిర్భవించి వున్నాడు. 

ముఖనుండసం దాటిన తర్వాత చిన్న అంతరాళం వుంది. ఈ అంతరాళ 
గదికి చెక్క తలుపులు బిగింపబడి వున్నాయి. ఈ అంతరాళ గది దాటిన తర్వాత 
60౮౮ ఘనపుటడుగుల వైశాల్యీంగల గర్భాలయం వుంది. ఈ గర్భాలయానికి 
శిలాద్వార బంధనం మాత్రం వుంది. ఈ శిలా ద్వార బంధానికి ఎలాంటి వాకిళ్లు 


లేవు. 
3 


గర్భాలయం మధ్యభాగంలో పశ్చిమాభిముఖంగా స్వయంభువై 
అర్భారూపంలో మహాలింగ రూపంలో శ్రీ కపిలేశ్వరస్వామి ఉద్భవించి వున్నాడు. 
భూమితలం నుండి పాణవట్టంతో సహా ఈ శిలాలింగం ఎత్తు సుమూరు 
3 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ కపిలేశ్వర మహాలింగం పశ్చిమ, ఉత్తర, 
తూర్పు, దక్షిణ, ఊర్ధ ప్రముఖాలలో ఇంచుమించు ద్‌ర్ద చతురస్రాకారంతో 
దర్శనమిస్తున్నది. ఈ పంచముఖాలు వేద మంత్రాలలో 


“ప్రాచ్యాం తత్పురుషం విద్యా, దఘోరం దక్షిడాముఖమ్‌ 
సద్యోదాతం ప్రతీద్యాం తు వామదేన ముదమ్మఖమ్‌ 
ఈశాన మూర్గృవక్రం స్యా భృంభోః పంచముఖ క్రమమ్‌॥” 
అని పేర్కొనబడి నాయి. తూర్చు తత్పరషవలుఖం, దక్షిణం 
అఘోరముఖం, పశ్చిమం సద్యోజాతముఖం, ఉత్తరం వామదేవముఖం, ఊర్ధ్వం 
ఈశానముఖాలుగా వర్ణింపబడినాయి అంతేకాదు వివిధ రంగులతో ప్రకాశిస్తున్న 
ఈ కపిలలింగం పశ్చిమాభిముఖంతో, మూడుకన్నులతో భక్తులకు అద్భుతంగా 
దర్శనమిస్తున్నది. అనగా శ్రీ కపిలేశ్వరస్వామి భక్తులకు “సద్యోజాతమూర్తి”గా 
దర్శనమిస్తున్నాడు. సద్యోజాతమూర్తి ఎలాంటి కోరికలనైనా వెంటనే తీర్చడానికి 
ఆవిర్భవించినమూర్తి అని అర్థం. ఈ 'సద్యోజాతమూర్తి' విష్ణురూపమని వేదం 
ప్రతిపాదిస్తున్నది. 
ఈ వుహాశినలింగ ఆవిర్భావం గురించి వానున పురాణంలోని 
శ్రీ వేంకటాచలమాహాత్మ్యం ఇలా పేర్కొంటున్నది. 


పూర్వం ఒకప్పుడు దుర్వాసమహర్షి (బ్రహ్మదేవునికి ఈ కపిలేశ్వర 
మహాలింగాన్ని చూపిస్తూ, ఇలా వివరించినాడని, పరమేశ్వరుడు పార్వతీదేవికి 
అ వృత్తాంతాన్ని ఇలా తెలియజేశాడు. 


“వర్వలోక హితార్ధాయ సాననం వుణ్య తద్దనమ్‌ 


ఆదా రజతవర్లబ్బ మభ్య వుర్గపభం మహత్‌ 
అగోవి_.రుణాభం సంభూతం పబ్బవక్రం త్రియంటకమ్‌ 
వంచనర్థం మహాభీమం పొఠొలాధిప్టితం సదా 
మహార్షిశా కృతే వూర్చం కపెలేన వ్రపూజితమ్‌ 
'కపెలేళ్చర' ఇత్యేతత్సతే ఖ్యాతం యుగే వురా 
తేతాయామగ్నినా వళ్చాల్‌ 'ఆగ్గేయ' మితి కీర్ధితమ్‌ 
నాద్యత్తం ముహాలిల్లం ద్వాపరే చక్రపూదతమ 
కలొయుగే భవిష్యం తల్‌ కపెలావూదతం శివమ్‌ 
అగ్రే కాపిలలింగస్య నరోవర మనుత్రమమ్‌” 
అధ్యాయం 23 - శ్లో. ౩ర5 నుండి 42 వరకు 
పూళ్వం ఒకానొకప్పుడు పాతాళలోకంలో భోగవతీ నదీ తీరంలో 
ఏర్పాటుచేసికొన్న ఆశ్రమంలో కపిలమహర్షి ఒక శివలింగాన్ని ప్రతిష్టించి 
ఆరాధించుచుండినాడు. కొంతకాలానికి ఆ శివలింగం రోజు రోజుకు 
చిత్రవిచిత్రంగా ఊర్థ్వ్యముఖంగా పెరుగుతూ చివరకు భూమిని పెకలించుకొని 
వేంకటాచల పర్వతమూలంలో వున్న పర్వత గుహలో పైకి వచ్చింది. ఇంకా ఇంకా 
పైకి పెరుగుతూ వున్న శివలింగాన్ని చూచి, కామధేనువు తన కాలిగిట్టను ఆ 
శివలింగంపై వుంచి “మావర్ధస్వ'' అని అంటూక్తీరాభిషేకం చేస్తూ “చాలు చాలు 
ఇక పెరగకు”' అని ప్రార్థించిందట! అప్పటి నుంచి ఆ లింగం పెరగటం 
ఆగిపోయింది. ఆ మహాలింగంపై అనాడు వుంచిన ఆవు కాలి గిట్ట గుర్తు అలాగే 
ఏర్పడింది. 
అంతేగాక కృతయుగంలో ఈ మహాశివలింగాన్ని కపిలమహ్డి పూజించి 
నందువల్ల “శ్రీ కపిలేశ్వర మహాలింగం”గా పిలువబడింది. శ్రేతాయుగంలో 
ఈ శివలింగం అగ్ని దేవునిచే ఆరాధింపబడినందువల్ల “ఆగ్నేయలింగం”' అని 
పేరు పొందింది. ఆద్యంతాలు లేని ఆ మహాలింగాన్ని ద్వాపరయుగంలో 
సుదర్శన చ్రదేవుడు అర్చించి కీర్తించినాడు. మరి కలియుగంలో ఈ లింగాన్ని 
కపిలగోవు తన క్షీరధారలచే అభిషేకించింది. 
కృతయుగంలో కపిలముహర్డి పూజించిన ఆ శినలింగంతో పాటు 
పాతాళంలోని భోగవతీ తీర్థం కూడా పైకి పెల్లుబికింది. ఆ శివలింగం ఎదుట 


త్రి 


ఒక బిలం (సొరంగం) ఏర్పడింది కపిలమహర్షి ఆ సొరంగ మార్గం నుండే 
పాతాళలోకం నుండి వేంకటాచల క్షేత్రానికి రాకపోకలు సాగించినాడు (క్రమంగా 
ఆ బిలమార్గం పవిత్ర జలాలతో నిండిపోయి ఒక సరోవరం ఏర్చడింది 
ఆ సరోవరమే “కపిలతీర్థం” అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది 

ఆ మహాశివలింగం మూలంలో (మొదట్లో - క్రింది భాగంలో) రజతవర్ణం 
కలిగి తెల్లగాను, మధ్యభాగంలో సువర్ణకాంతులతో బంగారం వలె పసుపు 
రంగులోను, అగ్రభాగాన అనగా కొనభాగాన తామం వలె ఎట్టిని రంగుతోను 
ప్రకాశిస్తూ వుంటుంది అంతేకాదు, ఈ శివలింగం పశ్చిమ, ఉత్తర, తూర్పు, 
దక్షిణ, ఊర్థ్వ దిక్కులుగా పంచముఖాలు కలిగి వుండటమే గాక, పశ్చిమాభి 
వముఖంతో, వమయూడు కన్నులు కలిగి గంభీరవెై దర్శనమిస్తూ ఉంది 
శ్రీ కపిలేశ్వరమహాలింగంలో ఈ కన్నులను భక్తులు స్పష్టంగా చూడవచ్చును 

పరమేశ్వరుని రూపమైన శివలింగాలు రెండు రకాలు మొదటిది స్థావర 
లింగాలు వీటినే అచలలింగాలనీ, స్థిరలింగాలనీ అంటారు ఇక రెండవది 
జంగమలింగాలు వీటినే చల లింగాలని కూడా అంటారు వీటిని ఎక్కడికైనా, 
ఎప్పుడైనా తీసుకెళ్ళవచ్చు, పూజించవచ్చు 

దీన్ని బట్టి పరిశీలించినట్ల్టయితే, కపిలేశ్వర మహాశివలింగం, ఒకప్పుడు 
ఊర్ధ వముఖంగా పెరుగుతూ, పెరుగుతూ అచలమై, స్థిరంగా నిలిచివున్నందున 
స్థావరలింగం (అచల లింగం) గా పరిగణించవచ్చును 


అంతేగాక లింగం ఏర్పడిన పదార్థాన్ని బట్టి కూడా శివలింగాలు ఆరు 
విధాలుగా చెప్పబడినాయి. 
1. మృణ్యయములు అనగా మట్టితో చేసినవి లేదా ఏర్పడినవి 


2 లోహజములు వెండీ, బంగారు మునుగు లోహాలతో తయాడు 
చేసిన శివలింగాలు 

3 రత్నజములు వ(జవై ఢధూర్య వురకత మూణీక్యాదులబేత 
తయారుచేయబడిన శివలింగాలు 

4 దొారుజములు కొయ్యతో తయారుచేయబడిన శివలింగాలు 

5.శైలజములు శిలలతో తయోరుబేసిన లోదా ఏర్చడీన 
శివలింగాలు 

6. సైకతములు తాత్కాలిక వూజకోసం చేసికొను ఇసుకలింగాలు 

ట్శే 


నదీతీరాల్లో, సవయ(దతీరాల్లో తాత్కాలిక 
శిచపూజకోసం, ఇసుకతో తయారుచేసుకొని, 
అర్భనానంతరం వీటిని తొలగిస్తారు ఆందుకే 
వీటిని “క్షణికలింగాల 'ని కూడా అంటారు. 
(కొన్లి సందర్భాల్లో ఇసుకలోనేకాక అన్ఫుంతోను, 
చందనంతోను, వుట్టితోను, పిండీతోను, 
తయిీరుచేయుబడీన క్రణీక లింగాలు 
పూజానంతరం తొలగించబడతవి ) 


ఇలా పేర్కొన్న పై ఆరు రకాలయిన శివలింగాల్లో శ్రీ కపిలేశ్వర మహాలింగం 


శిలతో ఏర్చడినది 


ఇక ఆ యా శివలింగాలు ఏర్చడిన లేదా ప్రతిష్ట చేయబడిన విధానాన్ని బట్టి 
కూడా, వీటిని ఏడు రకాలుగా నిర్ణయించవచ్చును 


1 స్వయంభూలింగాలు 
2 దివ్యలింగాలు 

3 మానుష లింగాలు 
4 ఆర్ష లింగాలు 

5 రాక్షస లింగాలు 


6 దైవిక లింగాలు 


7. బాణలింగాలు 


సాక్షాత్తు పరమళివుడే లింగరూపంలో ఆ యా 
సందర్భాల్లో స్వయంభువై అవిర్భవించినవి 

ఆ యో దేవతలచేత ఆయో సందర్భాల్లో 
ప్రతిష్టించబడిన శివలింగాలు 

వూనవుల చేత తయూరుచేయిుబడీ, 
ప్రతిష్టింపబడిన శివలింగాలు 
తపస్సంపన్సులైన అగస్త్యాది మహర్ద్చుల చేత 
ప్రతిష్టింపబడిన శివలింగాలు 

రాక్షసుల చేత (ప్రతిష్టింపబడి, పూజింపబడిన 
శివలింగాలు 

అత్యంత సహజంగా (పళ్ళతిలో జరిగే 
మార్పులవల్ల దైవికంగా ఏర్చడి, పూజింప 
బడుతున్సు శివలింగాలు 

నర్శదాది నదీ గర్భాల్లోనీటి ప్రవాహం చేత ఒరపిడి 
చేత ఏర్పడిన శివలింగాలు 


ఈ ఏడురకాలు శివలింగాల్లోశ్రీ కపిలేశ్వర మహాలింగం “స్వయంభువుగా 
ఆవిర్భవించిన అచలవెపైన స్థావర శిలాలింగం”'గా పేర్కొన బడుతూ 


తై 


యుగయుగాల్లో ప్రసిద్ధమై దేవ, గంధర్వ యక్ష కిన్నరాదుల చేతనే గాక, 
వుహర్నుల చేత పండిత పావంరుల్లెన వూనవులందరి చేతా 
ఆరాధింపబడుతూవున్న మహా మహిమాన్వితమైనదిగా పేర్కొనబడింది 
శివాలయం యొక్క గోపురం, గర్భాలయ శిఖరం, ధ్వజస్తంభం, 
ప్రాకారం, బలిపీరం, అర్బకస్వామి, వదూలలింగం (గర్భాలయంలోని 
మూలమూర్తి), చండీశ్వరస్వామి - మున్నగు ఈ ఎనిమిది దివ్యస్థలాల్లో 
సాక్షాత్తుగా పరమశివుడు వున్నట్టుగా భావిస్తూ దర్శించాలి అలా దర్శించి 
ప్రార్థించినట్లయితేనే సంపూర్ణంగా ఫలప్రదమై శివానుగ్రహం కలుగుతుందని 
శైవాగమ శాస్త్ర సంప్రదాయం 
వలముఖ్యంగా ఆలయు గోపురం ““స్టూలలింగం ''గాను, బలిపీఠం 
“భద్రలింగం'గాను, ఆలయంలోని మూలమూర్తి అయిన మహాశివలింగం 
“సూక్ష్మలింగం' 'గాను చెప్పబడినందువల్ల, ఈ కపిలేశ్వర క్షేత్రంలో మహాలింగం 
““సూక్ష్మలింగం''గా భావిస్తూ ఆరాధించాలి అనగా విశ్వపరివ్యాప్తమైవున్న 
పరమేశ్వరుడు భూమండలాన్ని పీరంగాను, అనగా పాణవట్టంగాను చేసుకొనగా, 
ఆకాశాన్ని పిండమయిన మహాలింగంగాను, చేసుకొని ఆవిర్భవించినట్లుగా 
భావింపబడుచున్నది ఇలా భూమ్యాకాశాలలో నిండివున్న బ్రహ్మాండవేం 
శివలింగంగా భాసిస్తూ వున్న పరమశివుణ్ణి ఆరాధించడం సాధ్యం కాదు కనుక 
పరమేశ్వరుణ్ణి 'సూక్ష్మలింగం'' రూపంలో ఆరాధించి తరించవలయును 
లింగ గర్భం జగత్సర్వం త్రైలోక్యం చ చరాచరమ్‌ 
లింగ బాహ్యాత్సరం నాస్తి తల్లింగం చ ప్రపూజయేత్‌ 
అను స్మృతి ప్రకారం లింగం నిరాకారం నిరాకారమగు లింగంలోపల 
సకల చరాచర లోకాలు ఇమిడి వున్నాయి అంతేకాదు, లింగానికి బాహ్యంగా 
ఏమీ లేదు లింగమే పూజింప తగింది అందుకే భక్తులు శివీలింగాన్ని పూజిస్తూ, 
ఆ లింగాన్ని తనలో భావిస్తూ ఆరాధించవలెనని భావం 
లింగా న్నాస్తి వరం తత్త్వం యదస్మాడ్డాయతే జగత్‌ 
యదే తద్రూవతాం ధత్తే యాద్రత్స లయమతశళ్ళుతే 
- సిద్ధాంత శిఖామణి 
స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తు అింగంనుండే పుట్టుచున్నది 
ఈ లింగ రూపాన్ని పొందుతున్నది ఈ లింగంలోనే అణగిపోవుచున్నది కాన 
లింగం కంటే అన్యమైనదీ, శ్రేష్టమైనదీ లేనే లేదు 
త్ర 


తస్మాల్లింగం పరంబ్రఫు సచ్చిదానందలక్షణయ 
నిజిరూవ మితి థ్యానాత్తదవస్థా ప్రజాయతే 
- సిద్ధాంత శిఖామణీ 
అందువల్ల సచ్చిదానందస్వరూపమైన సాక్షాత్తు పరబ్రహ్మమే ఈ శివలింగ 
రూపమని తెలిసి ధ్యానించడం వల్ల లింగమే నిత్యం అనే స్థితి కలుగుతుంది 


బ్రవ్వా విష్ణాదయో దేవాః నర్చే వేదాదయన్తథా 
లీయంతే యత్ర గమ్యంతే తల్లింగం (బహూ కేవలమ్‌ 
- సిద్ధాంత శిఖామణీ 
బ్రహ్మవిష్ణ్వాది దేవతలు, వేదశాస్తాలు మున్నగు సర్వవస్తుజాలం అంతా 
దేనియందు లయమై, మళ్లీ దాని నుండే పుట్టుచున్నవో అదే “పరబ్రహ్మం''గా 
పిలువబడుతున్న లింగము 
అనగా సకల దేవాత్మకమైనది అది సాకార నిరాకార పరబ్రహ్మస్వరూపం 
సగుణారాధకులు సాకారంగానంు, నిర్గుణారాధ కులు నిరాకారంగాను 
ఉపాసిస్తారు 
అందువల్లే సాక్షాత్తు పరమశివుడు లోకాను గ్రహార్థం పాతాళలోకం నుండి 
పెరుగుతూ పెరుగుతూ వేంకటాచల పర్వతమూలంలో స్వయంభువుగా 
“శ్రీ కపిలేశ్వర మహాలింగమూర్తిగా ఆవిర్భవించి అర్చనలందుకొంటున్నారు 


“బ్రహ్మో స్వయం వశువతే పళురూవమేత్య 
క్షీరాభిష్తేక మకరోత్కిల వూర్వమత్ర 
గోపాల రూవ మధిగచ్భతి కేళవోపి 
అన్నట్లుగా, “సాక్షాత్తు బ్రహ్మదేవుడు పశువు (గోవు) గా మారి, పశుపతి 
నాధుడైన కపిలేశ్వరస్వామికి క్షీరాభిషేకం చేస్తుండగా, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు 
పశువుల కాపరియై రక్షించినాడట! అట్టి కామాక్షీ దేవికి అధినాయకుడైన 
కపిలేశ్వరునకు సుప్రభాతమగు గాక” అని వర్ణింపబడిన ఈ శ్లోకంలో “పశుపతి 
- పశువు - పశువుల కాపరి” ఇలా శ్రీ కపిలేశ్వర మహాలింగం త్రిమూర్త్యాత్మకమై 
భాసిస్తున్నట్టు తెలుపబడింది 
అంత మాత్రమే గాక, శ్రీ కపిలేశ్వరమహాలింగం మీద ఛాయగా ఈ క్రింది 
రూపం గోచరిస్తున్నది 
4 


తన్యూర్ధి భూమా స్థితమ్‌ 
లింగం గోః పయదాభిషేచనక- 
మదిం గోపాలరూవం హరిమ్‌ 
తత్రైవ శ్రీ కపిలర్షిణా పరమయా 
భక్త్యా నుమైః వూజితమ్‌ 
దృశ్యం చితమహో! త్రిమూర్తి మిళితం 
ధ్యాయామి లింగోత్తమమయ్‌" 
- శ్రీ ఎం.వి. రామనాధ ఘనాపాఠి 
తి తి దేవస్థానం వేదపండితులు (1972) 
శ్రీ కూర్మం మీద ఆదిశేషుడు - అ ఆదిశేషునిపై భూమండలం - 
ఆ భూమిని భేదించుకొని పైకి వచ్చిన పాతాళ మహాలింగం - ఆ మహాలింగాన్ని 
(బ్రహ్మదేవుడు గోరూపంలో క్షీరంతో అభిషేకం చేస్తుండగా, శ్రీ మహావిష్ణువు 
గోపాలుడై ఆ గోవును సంరక్షిస్తుండగా, ఆ సమయంలో కపిల మహాముని భక్తితో 
నాగలింగ పుష్పాలతో (శివలింగం) అర్చిస్తున్న సుందర చిత్రం త్రిమూర్తి తత్త్వ 
సమిశ్రితమై శ్రీ కపిలేశ్వర మహాలింగ మూలమూర్తి పైన సూక్ష్మరూపంలో 
గోచరిస్తున్నది అందువల్లే కపిలేశ్వరమహాలింగం త్రిమూర్తిలింగమనీ, త్రిమూర్తి 
రూపమైన దత్తాత్రేయ లింగమని కూడ పిలువబడుతున్నది శ్రీ కపిలేశ్వర 
మహాలింగంపైన వున్న పై రూపం యొక్క వివరాలు భక్తులు స్పష్టంగా పరిశీలించి 
దర్శించుటకు వలనుపడదు కనుక, ఈ వివరాలను భక్తులందరు తనివితీరా, 
కన్నులారా దర్శించి ఆనందించుటకుగాను శ్రీ కావూక్షీ కపిలేశ్వర 
వముఖవం౦ండపంలో సువూరు పది అడుగుల ఎత్ళుతో సివెంంటుతో 
సుందరశిల్పాకృతి రూపొందించబడింది 


అంతేకాదు- 
“మత్తః కూర్మ: వరాహశ్ళ నారసింహోధ వామనః 
రామో రామ శ్వ రొమ శ్వ కృష్ణః కల్సి రేవ చ” 
అని పేర్కొనబడిన శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో, నృసింహమూర్తి 
అవతారం నాల్గవదిగా పేర్కొనబడింది ఈ నృసింహస్వామివారు కూడా 
“సద్యోజాతమూర్తి”గా ప్రసిద్ధి పొందినారు అనగా అప్పటికప్పుడు ఆవిర్భవించి 
ఇష్టార్థసిద్ధిని కలిగించేవాడని అర్ధం 
జ్‌ 


అంతేకాక నరసింహస్వామివారు త్రిమూర్త్యాత్మకమూర్తిగా నృసింహ 
పురాణంలోని శ్రీ నృసింహసహస్ర నామస్తోత్రంలో ఇలా కీర్తిపబడింది 


ఆనాభే బ్రప్వుజోరూవం 
ఆగళాల వైప్ణవం వపుః 
ఆ శీర్నాత్‌ రుదమీశానం 
తదగగే నర్వత శ్శివమ్‌ 
శ్రీ నృసింహునికి పాదాలనుంచి నాభివరకు బ్రహ్మరూపమట'! నాభి 
మొదలు కంఠం వరకు శ్రీ విష్ణురూపమట!! కంరం మొదలు శిరస్సు వరకు 
రుద్రుడైన ఈశ్వరుని యొక్క రూపమట!!! ఇలా మంగళ స్వరూపంతో 
ప్రకాశిస్తున్న నృసింహునికి నమస్కారం ఇందులో శివునికి, నృసింహునికి అభేదం 
చెప్పబడింది కనుకనే తాళ్లపాక అన్నమాచార్యులు కూడ ఒకచోట “నమక చమక 
హిత నారసింహా!” అని నమక చమంత్రాలతో కీర్తింపబడిన నరసింహస్వామివారిని 
కీర్తించినాడం ఈ భావానికి అనుగుణంగా శ్రీ కపిలేశ్వర స్వామివారి 
గర్భాలయంపైన నిర్మింపబడిన ఏకకలశ గోపురంమీద పశ్చిమాభిముఖంగా 
సుమారు ఒకటిన్నర అడుగుల ఎత్తు వున్న శ్రీ నరసింహస్వామి విగ్రహం 
ప్రతిష్టింపబడింది శంఖు చక్రాలతో, వరదాభయ హస్తాలతో చతుర్భుజుడై 
విరాజిల్లుతున్న నరసింహస్వామి, శివాలయంపై వుండటం ఇరువురికి అభిన్నత్వం 
ప్రబోధిస్తున్నది 
అంతేగాక, శ్రీ కపిలేశ్వరస్వామివారికి ఎదురుగా, కపిలతీర్ధ పుష్కరిణికి 
పశ్చిమ దిక్కున ““నరసింహగువా” వుంది ఈ నరసింహగుహ ద్వారా వేంకటాచల 
పర్వతంపైకి బిలమార్గం వున్నదని, ప్రతీతి! ఈ మార్గం నుండే వకుళమాత 
తిరుమల నుండి వచ్చి శ్రీ కపిలేశ్వరస్వామివారిని సేవించినట్లు పురాణ ప్రసిద్ధి 
ఈ నరసింహగుహలో తాళ్లపాక పెద తిరుమాలాచుర్యులు ప్రతిష్టించినట్లు 
చెప్పబడుతున్న సువంరు ఒక అడుగుపైగా ఎత్తవున్న శ్రీ లక్ష్మీ 
నరసింహస్వామివారి శిలావిగ్రహం కూడా వుంది కాలాంతరంలో ఈ విగ్రహం 
నాసికవద్ద కొద్దిగా భిన్నమైంది. ఇలాగ నరసింహస్వామి, శ్రీ కపిలేశ్వరస్వామివారికి 
ఎదురుగా, శ్రీ కపిలేశ్వరస్వామివారి గర్భాలయ శిఖరంపైనా ప్రతిష్టింపబడటం 
ఎంతైనా పేర్కొనదగిన విశేషం! 
మనం ఇప్పుడు దర్శిస్తున్న శ్రీ కపిలేశ్వరస్వామి పశ్చిముఖరూపుడై, 
నరసింహస్వామివారి మాదిరిగానే ““సద్యోజాతమూర్తి"గా పిలువబడుతూ 
క్‌ 


భక్తులకు సద్యః (వెంటనే) కోరికలను తీరుస్తున్నాడంు అంతేగాక 
శ్రీ కపిలేశ్వరస్వామివారి శివలింగం యొక్క మూలభాగంలో బ్రహ్మదేవుడు, 
వుధ్యభాగంలో శ్రీ మహావిష్ణువు, అగ్రభాగాన పరమేశ్వరుడు ఆవహించి 
వేంకటాచలక్షేత్ర మూలంలో కొలువుదీరి భక్తులకు దివ్యదర్శన్నమిస్తూ వున్నట్లుగా 
ఇలా పేర్కొనబడింది 
“బహూ మురారి సేవిత లింగం 
నృట్టి స్థితి లయ కారక లింగమ్‌ 
సర్పదోష వరిహారక లింగం 
నొమి మహో కపిలేశ్వర లింగమ్‌” 
అని కీర్తింపబడిన శ్రీ కపిలేశ్వర మహాలింగం యొక్క మహత్వం ఎంతగా వర్ణించినా 
తక్కువే అవుతుంది అందువల్ల శ్రీ కపిలేశ్వరుణ్ణి మనసా వాచా కర్మణా త్రికరణ 
శుద్ధిగా ఆరాధించిన వారి జన్మవేం జన్మవలు వారికి ఇహపర సౌఖ్యాలు 
కరతలామలకం అని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి ఆవగింజంతయినా లేదు 
కనుకనే అనాదిగా ఎందరో దేవతలు, మహర్షులు మానవులు నిత్యమూ 
కపిలేశ్వరుని అర్చించి, ఆరాధించి తమ కోరికలను నెరవేర్చుకుంటున్నారు 
సేవించి తరిస్తూనేవున్నారు 
సాక్షాత్తు ఏడుకొండలవాడు అయిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఒకప్పుడు 
వేటకు వెళ్లి నారాయణవనాన్ని పరిపాలించే ఆకాశరాజుకూతురు అయిన 
పద్మావతీ దేవిని చూచి మోహించినాడు ఆమెను వివాహమాడనిదే తాను 
ఉండలేనని తల్లి అయిన వకుళమాతకు తెలియజేసినాడు తనకు పద్మావతిని 
ఇచ్చి వివాహం చేయవలసిందిగా నారాయణవనానికి వెళ్లి ఆకాశరాజును 
కోరవలసిందిగా వకుళమాలికను ప్రార్ధిస్తూ, ఇలా తెలియ జేసినాడు 
“అష్మా దేవ వరాన్మార్గాత్‌ అవరుప్యు గిరేస టాల్‌ 
త్వం గద్భాధః ప్రదేశే ద కాపిలం లింగముత్తమమ్‌ 
తతా౭_స్తే తీరరాజోయః కపిలేశ్వర నన్నిధా 
తత స్నాత్వా యథాయోగ్యం మదర్గం తీర్ధవుంగవే 
కపిలేశ్వర మాసొద్య యాచ్యతాం వరమవ్యయమ్‌ 
శ్రీదివాసేన బాలేన సదా కల్యాణ కాంక్షీణా 
ప్రషితాహం తదర్థం వై కురు మ౭_భీప్సితం బ్రయమ్‌” 
- భవిష్యత్తోర వురాణాంతర్లత వేంకటాచల మావోత్ష్యం 
(8 అధ్యాయం - శ్లో, 76 నుండి 79.) 
కో 


“అమ్మా వకుళాదేవీ! ఈ పర్వతాన్ని దిగి వెళ్లే మార్గంలో గిరి క్రింది ప్రదేశంలో 
మహిమాన్వితమైన ఉత్తమమైన కొపిలలింగం ఉంది. ఆ కపిలేశ్వరుని సన్నిధిలో 
వున్న పవిత్రమైన కపిలతీర్థంలో తీర్ధవిధిగా స్నానం చేసి, నాయీ వివాహకార్యాన్ని 
నెరవేర్చవలసినదిగా శ్రీ కపిలేశ్వరస్వామివారిని దర్శించి ప్రార్ధించ వలసింది నా 
వివాహకార్యం కోసం పంపబడుతున్న నీవు ఈ కార్యాన్ని నెరవేర్చి నాకు సంతోషాన్ని 
కలిగించవలసింద”'ని శ్రీనివాసుడు వకుళమాతను ప్రార్థించినాడు 
వరాహపురాణంలోని ఈ వృత్తాంతం శ్రీనివాసుడు వేంకటాచల క్షేత్రంలో 
అర్చామూర్తిగా వెలయుటకు ముందే, అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధమైన 
శైవక్షేత్రంగా “కపిలతీర్థం' గూర్చి తెలియజెప్పడంతో పాటు ఈ శ్రీనివాసుని వివాహ 
ప్రయత్నం, వివాహం కావలసిన యువతీ, యువకులు ఈ కపిలేశ్వర 
స్వామివారిని సేవించినట్లయితే విఘ్నాలు అన్నీ తొలగి శీఘ్రంగా వివాహాలు 
జరుగుతాయని కూడా స్పష్టం చేస్తోంది 
ఇలా వేంకటేశ్వరస్వామి తన పెళ్లి జరిగేట్లు అనుగ్రహించమని వకుళమాత 
ద్వారా కపిలేశ్వరుని ప్రార్ధించగా, కపిలేశ్వరస్వామి కూడా నిరంతరం 
వేంకటాచలపతిని ధ్యానిస్తూ వుంటాడట! అందువల్లే శ్రీ వేంకటేశ్వరస్వామివారి 
సహస్రనామావళిలో ““ఉపత్యకా ప్రదేశస్థ శంకర ధ్యాతమూర్తయే నమః” అని 
శ్రీనివాసుడు కీర్తింపబడినాడు అనగా పర్వతమూలంలో వున్న శ్రీ కపిలేశ్వరస్వామి 
చేత ధ్యానింపబడుతున్న శ్రీనివాసునకు నమస్కారం అని అర్ధం అంతేగాక 
ఓ౦ శంకర ప్రియ మిత్రాయ నమః 
ఓం వామదేవ ప్రియాయనమః 
ఓం హరమోహక మూయావినే నమః 
ఓం బ్రహ రుద్రాది సంసేవ్యాయ నమః 
అని అనేక విధాల స్తుతింపబడిన శ్రీ వేంకటేశ్వరస్వామివారు పరమేశ్వరుని తన 
వేంకటాచలక్షే త్రానికి క్షేత్రపాలకునిగా చేశాడు అందువల్లే రుద్రుడు 
క్షేత్రపాలకునిగా తిరుమల క్షేత్రంలో వేంచేసి నిత్యమూ నివేదనలందుకుంటూ 
వుండటం నేటికీ మనం గమనించవచ్చు 
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధ్వజస్తంభ మండపం 
ఆవరణలో బలిపీరానికి ఈశాన్యమూలన బలిపీరం లాంటి ఆకారంతోనే సుమారు 
రెండడుగుల ఎత్తుగల చిన్న శిలాపీరం వుంది. దీన్నే క్షేత్ర పాలకశిల, అంటారు. 
జి 


తిరువుల పుణ్యక్షేత్రానికి పాలకుడు రుద్రుడు (శివుడు) తిరువుల 
క్షేత్రపాలకుడైన రుద్రునికి గుర్తుగా అనాదిగా ఈ శిల ఉందట అయితే ఈ శిల 
పూర్వం రుద్రుని పూర్ణాంశతో ప్రకాశిస్తూ తిరుమల గుడి చుట్టూ తిరుగుతూ 
కొపలాకాస్తూ వుండేదట! ప్రతిరోజూ రాత్రి అర్చకులు ఇంటికి వెళ్లేప్పుడు, గుడి 
తాళాలను ఈ శిలపై పెట్టి నమస్కరించి వెళ్ళేవారు మళ్లీ తెల్టారిన తర్వాత వచ్చి 
అర్చకులు ఆ శిలకు నమస్కరించి తాళం చెవులను తీసుకొనేవారు ఒకనాటి 
రాత్రి ఆలయంచుట్టూ తిరుగుతూవున్న ఈ క్షేత్రపాలకగుండు కింద ఒక 
బాలుడు పడి మరణించాడట! మళ్లీ అలాంటి అనర్థం జరగకుండా, ఆ శిల, 
ఇక్కడ నుండి తిరువులకు సమీపంలో వృన్న గోగర్భతీర్థం వద్దకు 
తరలింపబడిందనీ, అందులోని ఒక చిన్న భాగవే ప్రస్తుతం తిరువుల 
ఆలయంలో ధ్వజస్తంభ బలిపీరాలకు దగ్గరలోవున్న 'క్షేత్రపాలకశిల” అని 
పెద్దలమాట 

ఆనాటి నుండి రుద్రుడు (శివుడు) పూర్ణాంశంతో అటు గోగర్భతీర్థంలో 
“కేత్రపాలక గుండు"గాను, అంశా స్వరూపంతో తిరుమల ఆలయంలో 
బలిపీరం దగ్గర “క్షేత్రపాలకశిల” గాను వెలుగొందుతూ వేంకటాచలక్షేత్ర 
పాలకుడై వరలుతున్నాడు 


ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వం నాటి ఉదయం తిరువముల 
శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ అర్చకులు, అధికారులు, యాత్రికులు 
మంగళ వాద్యాలతో పాండవ (గోగర్భ) తీర్భానికి వెల్లి అక్కడ వెలసివున్న 
“శ్షేత్రపాలక గుండు (శివుడు)”నకు నమక చమక రుద్రాభిషేకం చేస్తారు 
అనంతరం విష్ణుభక్తుడైన శివునకి - అనగా ఆ గుండునకు వెండితో చేసిన 
ఊర్థ్వపుండ్రాలు, కండ్లు అతికించి, పుష్పమాలాలంకరణి కావిస్తారు పిదప 
ధూపదీప, అర్చన నివేదనాదులు ఘనంగా శాస్తోక్తంగా నిర్వహిస్తారు చివరగా 
అఆ శివునకు ఆరగింపు అయిన వడపప్పు, పండ్లు, పానకం, చక్కెర పొంగలి వగైరా 
ప్రసాదాలు భక్తులందరికీ వితరణ చేయబడతాయి పిదప అర్చక స్వాములు 
మంగళవాద్య సహితంగా శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి తిరిగి వెళతారు 


నేటికీ ప్రతిరోజూ తెల్లవారు జామున శ్రీనివాసుని పూజకోసం వచ్చే 

అర్చకస్వాములు ముందుగా తమతాళం చెవుల గుత్తిని ఆలయంలో వున్న ఈ 

“క్షేత్రపాలక శిల”కు తాకించి నమస్కరిస్తూ లోనికి వెళతారు అలాగే రాత్రి 

ఏకాంత సేవానంతరం ఆలయాన్ని మూసి బంగారు వాకిళ్లకు తాళాలు వేసిన 
త్తం 


తర్వాత అ తాళం చెవులను మళ్లీ ఈ క్షేత్రపాలకునికి తాకిస్తూ , నమస్కరించి, 
ఆ రుద్రుని అనుజ్ఞ తీసుకొని ఇంటికి వెళతారు. ఇది ఈనాటికీ నిత్యచూ 
తిరుమల క్షేత్రంలో అమలులో వున్న సంప్రదాయం. 

ఇలాగ తిరుమల క్షేత్రానికి క్షేత్రపాలకుడైన రుద్రుడు వేంకటాచల క్షేత్ర 
మూలంలో శ్రీ కపిలేశ్వర మహాలింగ రూపంలో ఆవిర్భవించి, యుగయుగాల్లో 
తనను సేవించినవారికి అనేకులకు అనేక విధాలుగా అనుగ్రహిస్తూ, వైభవంగా 
నిత్యాభిషేకాలతో నిత్యార్చనలతో, ఉత్సవాలతో, ఊరేగింపులతో అంగరంగ 
వైభవంగా అలరారుతూ వున్నాడు 

ప్రతిరోజూ తెల్లవారు జామున 5 గంటలకు ధ్వజస్తంభం ముందర 
ద్వారపాలకులైన “దిండి”, “ముండి”'ల ముందర 


“కపిలేశ్వర దేవేశ ప్రాతసృంధ్యా ప్రవర్హతే 
ఉత్తిఫ్థ కపిలారాధ్య త్రైలోక్యం మంగళం కురు॥ 
పాఠాళోధ్ధిత లింగేళ వృషభధ్వజి హేవ్రభో 
కామాక్షీ వల్లభోత్తిప్ట జగతాం మంగళం కురు॥ 
అను కపిలేశ్వర సుప్రభాతం, కపిలేశ్వర స్తోత్రం, శ్రీ కపిలేశ్వర ప్రపత్తి శ్రీ కపిలేశ్వర 
మంగళ స్తవాల పరనంతో ఆలయ ద్వారాలు తెరవబడతాయి తరువాత 
అర్చకస్వాములు శ్రీ కపిలేశ్వరస్వామివారికి, శ్రీ కొమాక్షీ అమ్మవారికి ప్రాతః కాల 
ఉపచారాలు సమర్పించి కర్పూర నీరాజనాలిస్తారు అనంతరం భక్తులకు ప్రాతః 
కాలదర్శనం ఉంటుంది ఆ తర్వాత శ్రీ సిద్ధి వినాయక స్వామివారికి, శ్రీ కపిలేశ్వర 
స్వామివారికి, శ్రీ కామాక్షీ అమ్మవారితో పాటు ఆలయంలో వున్న ఇతర ప్రధాన, 
పరివార దేవతామూర్తులన్నింటికి అభిషేకాదులు నిర్వహింపబడతవి 
శ్రీ కపిలేశ్వర మహాలింగానికి ప్రతిరోజు రెండుమారులు నమక చమక 
సహితంగా రుద్రాభిషేకం జరుగుతుంది 
ఉదయుం 7 గంటల సవుయుంలోను, వుధ్యాహ్న్హం 3౩ గంటల 
సవుయుంలోనంు, వేద పండితులు రుద్రాధ్యాయంలోని నవుక చవుక 
మంత్రాలను స్వరయుక్తంగా పరిస్తుండగా, అర్చకస్వాములు శ్రీ కపిలేశ్వర 
మహాలింగానికి అభిషేకం చేస్తారు. ఈ అభిషేకంలో పాలు, పెరుగు, నెయ్యి, 
లేనె, కొబ్బరినీళ్ళు, చందనం, విభూతి మున్నగు ద్రవ్యాలను ఉపయోగిస్తారు 
క్‌0 


తొలుత శుద్ధ జలంతో శివలింగానికి అభిషేకం చేసిన తర్వాత పాలతో 
అభిషేకం చేస్తారు. మళ్లీ శుద్ధ జలంతో అభిషేకం చేసిన తర్వాత పెరుగుతో 
అభిషేకం చేస్తారు. ఇలా అన్ని ద్రవ్యాలతో అభిషేకం చేసిన తర్వాత 
శ్రీ కపిలేశ్వరునికి విభూతితో కూడా అభిషేకం చేసి నివేదన హారత్రులిస్తారు మళ్లీ 
చివరగా కలశ జలంతో అభిషేకిస్తారు ఇలా అభిషేకం పూర్తి అయిన తర్వాత 
తెరలు వేసి, లోపల మహాలింగాన్ని బాగా తుడిచి, వెండి లేదా బంగారు 
పాణవట్టాలను ఐదు శిరస్సులు కలిగిన నాగ పడిగెలను శివలింగంపై అమర్చి 
పుష్పాలతోను, కిరీటాది ఆభరణాలను (త్రిపుండ్రాలను తీర్చిదిద్ది 
నయనానందకరంగా అలంకరిస్తారు అలంకారం పూర్తి అయిన తర్వాత 
అర్చకస్వాములు, అర్చన చేస్తారు 

వేదపండితులు అప్టోత్తర శత శివనామావళిని (108) పరిస్తుండగా 
అర్చకస్వాములు, శ్రీ కపిలేశ్వరస్వామివారికి ఆచవునాది ఉపచారాలు 
సమర్పించి, మారేడు (బిల్వం) దళాలతోను, పుష్పాలతోను అర్చిస్తారు 

ఇలా 108 నామాలతో అర్చన అయిన తర్వాత, ఇదే సమయంలో 
శ్రీ కామాక్షీ అమ్మవారికి అభిషేకం పూర్తి అయిన తర్వాత లలితా అష్టోత్తరశత 
నామాలతో (108) కుంకుమార్చన జరుగుతుంది 

ఇలా ఉదయం పూట అష్టోత్తర శతనామార్చనలు పూర్తి అయిన తర్వాత 
శ్రీ కపిలేశ్వరస్వామివారికి, శ్రీ కామాక్షీ అమ్మవారికి ఇంకా ఆలయంలోని 
అందరు పరివార దేవతలకు మహానివేదనానంతరం భక్తులకు తీర్ధ ప్రసాద వితరణ 
జరుగుతుంది 


మధ్యాహ్నం 3 గంటలకు రెండవమారు కూడా శ్ధీ కామాక్షి సమేత 
శ్రీ కపిలేశ్వరస్వామికి ఉదయం మాదిరిగానే నవుక చవుక సహితంగా 
రుద్రాభిషేకం జరుగుతుంది కాని సాయంత్రం శ్రీ కపిలేశ్వరునికి శివసహ(స్ర 
నామాలతో (1008) ను, శ్రీ కామాక్షీ దేవికి లలితా సహ(్రనామాలతోను 
కుంకుమార్చన జరుపబడుతుంది 

ఇలా రోజుకు రెండువూర్లు శ్రీ కపిలేశ్వర మహాలింగానికి అభిషేకం 
జరుగుతుంది. కాని ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో ఒక్కనెల రోజులు మాత్రం 
పై రెండు మార్గు అభిషేకాలతో పాటు గుడి తెరచిన వెంటనే, శుద్ధజలంతో 
కపిలేశ్వరునికి అమ్మవారికి అభిషేకాలు చేస్తారు. 


క్‌. 


ఇదిగాక మహాశివరాత్రి పర్వంనాడు మాత్రం శ్రీ కపిలేశ్వర మహాలింగానికి 
ప్రతిరోజు మాదిరిగా రెండుమాల్లు అభిషేకంతో పాటు అర్ధరాత్రి 12 గంటల 
నుండి తెల్లవారు జామున నాలుగు గంటల వరకు నాలుగుమార్లు నమక చమక 
సహితంగా మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు జరుగుతాయి 

ప్రతి సోమవారం నాడు, ప్రతి మాస శివరాత్రినాడు, కార్తీక, మార్గశిర, 
పుష్య, మాఘ మాసాల్లో వచ్చే సోమవారాల్లోను, పౌర్గిమల్లోను, శని త్రయోదశి 
లోను, ఆశ్వయుజ పౌర్ణమి అన్నాభిషేకం రోజున, కార్తీక మాసంలోని కృత్తికా 
దీపోత్సవంనాడు ఇలా వోేష దినాల్లో శ్రీ కపిలేశ్వర మహాలింగానికి ఘనంగా 
అభిషేకార్చనలు జరుపబడతాయి. ఆయా విశేషదినాల్లో వేలాది భక్తులు 
కపిలేశ్వరుని దర్శించి ధన్యులవుతుంటారు 

నిత్యమూ లేదా ఆయా విశేష మాసాల్లో కపిలేశ్వరునికి అభిషేకానికి 
(ద్రవ్యాలను సమకూర్చిన వారికి పాపాలు నశిస్తాయి ఇష్టార్థాలు కలుగుతాయి 


ఒకప్పుడు ఈశ్వరుడు పార్వతీదేవితో సంభాషిస్తూ ఇలా వివరించాడు 


కార్టీకస్య తు మాసస్య క్షీరేణ స్నావయే న్మమ 
అర్పయేజ్జాతి వుప్పైస్తు శివం పశ్యన్నిరంజనమ్‌. 

'“ఓ పార్వతీ! కార్తీక మాసంలో పాలతో అభిషేకించిన తర్వాత మంచి 
సువాసన గల జాజిపూవులతో అర్చించినవాడు నిరంజనమైన శివస్థానాన్ని 
పొందుతాడు” అని శివరహస్య ఖండం అనే గ్రంధంలో తెలుపబడింది ఇంకా 
ఆ (గ్రంధంలోనే 

“మాఘస్రైవతు యో దేవి! హరం దిల్సేన అర్పయేట్‌ 
బాలార్భ శశియుక్షేన - విమానేన నగచ్చ్భతి” 

“ఓ దేవీ! మాఘమాసంలో ఎవడయితే హరుని బిల్వ (మారేడు) 
దళాలతో అర్చించి, ఆరాధించునో, అతడు లేత సూర్యుడు, చంద్రుడు కలిగిన 
విమానంలో పరమపదం పొందుతాడు 


“శృష్టమాసి తతో ధధ్వాా, స్నావయేత్సతం నరః 
అర్పయేత్‌ వద్మ వుప్పేణ సోపి గచ్చేత్‌ వరాంగతిమ్‌"” 


జ్యేష్టమాసంలో నిత్యమూ పెరుగుతో పరమశివుణ్ణి అభిషేకించి, తామర 
పూవులతో అర్చించిన మానవుడు పొందుతాడు 


52 


అలాగే వైశాఖమాసంలో నేతితో అభిషేకం చేసిన తర్వాత తెల్లమందారా 
లతో ఆరాధించిన మానవునికి అశ్వమేధయాగ ఫలితం కూడ కలుగుతుందని 
శీవరహస్య ఖండంలో ఇలా చెప్పబడింది 


“వైశాఖస్య ద మాసస్య థృతేన స్నావయేత్సదా 
అర్చయో బ్భుక్షమందారై రశ్వమేధ ఫలం లభేత్‌” 
అలాగే 
“ఫాల్గుణస్య తు మాసస్య గంధతోయేన స్నాపయేత్‌ 
అర్పయేల్‌ (దోణ వుప్పేణ ఇంద్రస్యార్థ్గాసనం లభేత్‌” 
ఫాల్గుణమాసంలో సుగంధం కలిపిన జలంతో (పన్నీరు, చందనా జలం) 
శివుడికి అభిషేకం చేసిన తర్వాత తుమ్మి పూలతో పూజించినట్లయితే ఇంద్రుని 
అర్ధసింహాసనం లభిస్తుంది 
అంతేగాక పరమేశ్వరునికి వివిధ సుగంధ పుష్పాలతో పూజచేస్తే కూడా 
అనంత ఫలం కలుగుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి 
“ఏకపుప్ప ప్రదానేన లింగేషు ప్రతిమాసువా 
అశీతి కల్పకోటీనాం, దుర్లతిం న నరో వ్రజేత్‌” 
శివలింగానికి గాని లేదా శివ ప్రతివుకు గాని కనీసం ఒక పుష్పం 
సమర్పించినా చాలట! వారికి ఎనభై కల్పాలకైనా ఎలాంటి దుర్గతి కలుగనే 
కలుగదు 


“ఆపాఢస్య తు మాసస్య స్నాత్వా కృష్ణభతుర్దశీ 
సకృృచ్చ గుగ్గిలం దగ్భ్వా దత్వా పుప్ప స కుండికామ్‌. 
నిర్చిత్సా బ్రహ్మ లోకేషు తే2_పి యాంతి వరాంగతిమ్‌ 
ఆషాడ మాసంలో ఎవడయితే అషాఢ కృష్ణ చతుర్దశినాడు శుచి స్నాతుడై 
సాంటబ్రాణితో ధూపం వేస్తూ, తొడివంలతో వున్న పుష్పాలతో శివుణ్మీ 
అర్చించినట్టయితే, వాడు (బ్రహ్మలోకాన్ని దాటి పరమపదాన్ని పొందుతాడు 
(శొవణస్య తు మానస్య ఏకాహారేణ యో జనః 
అర్పయేత్‌ కరవీరేణ గో సహ(స్రఫలం లభేత్‌ 
శ్రావణ మాసంలో ఏకభుక్తంతో వుంటూ గన్నేరు పుష్పాలతో ఎవడైతే శివుణ్ణి 
అర్చిస్తాడో వాడు, వేయి గోదాన ఫలాలను పొందుతాడు 
53 


మాలా ఖిక్వా నుగంధాభిర్యో లింగం వూజయేన్నరః 
నవేదికా విళేషేణ సోనంత ఫల మళ్ళుతే 
ఏ నరుడు పూలమాలచేతగాని లేదా సుగంధ భరితమైన పుష్పాలతో గాని 
శివలింగాన్ని వేషంగా అర్చించినట్లయితే వాడు అనంత ఫలాన్ని పొందుతాడు. 


దిల్వవత్రై రఖండై శృ 
సక్బల్లింగం వ్రపూజియేత్‌ 
సర్పపావ విదిర్ముకః 
శివలోక మహీయతే 
ఒకసారైనా భిన్నంకాని, చిరుగని, ముక్కలుగాని మారేడు దళాలతో శివుని 
భక్తితో పూజించినవాడం సవుస్త పాపాలనుండి వివలుక్తుడై కైలాసాన్ని 
చేరుకుంటాడు 
శివప్యో పరియః కుర్యాత్‌ 
సుఘనం వుప్ప మండపం 
శోభితం వుష్నవగ్ధామై 
ఆ పీరాంతం ప్రలందిభిః 
ఎవడు శివలింగంపైన వివిధ పుష్పాలచేత అలంకరించి, పాదపీరం వరకు 
పూలమాలలు వ్రేలాడునట్లు పుష్పమండపాన్ని రచించునో అలాంటివాడు 
అత్యాళ్నర్య్యైర్మ పోయానై దివ్య వుష్పోప లోఖిత్రైః 
సర్రైః పరిచితైం శ్రీమానాస్తే శివవురే సుఖీ, 
దివ్యమైన పుష్పాలతో అలంకరింపబడిన అద్భుతమైన దివ్య విమానాన్ని 
ఎక్కి కైలాసానికి వెళ్లి, పరిచితులైన వారందరితో కూడి సుఖంగా వుంటాడు 
అనేకాకార సంయుక్తం 
యః శివేకుసుమం గృహమ్‌ 
కుర్వీత పర్పకాలేష్లు 
విజిత కుసుమోద్దిలమ్‌ 
మోషమ్టైన పర్వదినాల్లో శివునికి పుష్పాలతో చిత్ర విచిత్రమైన అద్భుతమైన 
పుష్ప గృహాలు - పుష్పముండపాలు అనేకంగా ఏర్పాటు చేయునో లేదా 
శివాలయాలకు చక్కగా పై విధంగా అలంకరించునో వాడు, 
క్‌4ీ 


నవుష్పక విమానేన సహ్మఫ వరివారితః 
దివ్య న్హీ సుఖ సంభోగ శ్రీడారతి సమవ్వితః 
అతడు వేయి మంది పరివారంతో పుష్పక విమానంలో తిరుగుతూ దివ్య 
న్తీస సుఖాలను పొందుతాడు, 
అక్షయం మోదతే కాల మతిరస్పృత శాననః 
శివాది సర్పలోకోషు యత్రేప్ప్ణం తత్రయాతి సః 
అతడు అక్షయమైన అనంతకాలం వరకు తిరుగులేని విధంగా అధికారం 
కలిగి వుంటూ, క్రైలాసాది సమస్త లోకాల్లో ఇష్టమున్నచోటికి తిరుగుతుంటాడు 
నిత్యమూ భక్తులు శ్రీ కపిలేశ్వరస్వామివారికి జరిపే అర్బనలవల్ల, 
అభిషేకాల వల్ల కేవలం వ్యక్తిగతంగానే గాక, సామాజిక ప్రయోజనాలు కూడా 
సిద్ధిస్తాయి లోకకల్యాణం కలుగుతుంది 
శ్రీ కపిలేశ్వర వుహాలింగానికి కరువు కాటకాల్లో విశేషార్చనలు, 
నిర్వహించినట్లయితే దేశం సుభిక్షంగా వుంటుంది ముఖ్యంగా తీవ్రమైన 
అనావృష్టి సంభవించిన సమయాల్లో శ్రీ కపిలేశ్వర మహాలింగానికి “సహస్ర 
ఘటాభిషేకం” చేయడంతో పాటు లక్ష బిల్వార్చన నిర్వహిస్తారు ఆ సమయంలో 
తప్పక వర్షం పడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసమే గాక, పెద్దల అనుభవ 
సత్యం కూడా 
శ్రీ కపిలేశ్వర మహాలింగమునకు ప్రతిరోజు అభిషేక సమయంలో 
చిట్టచివరగా “విభూతి'”తో అభిషేకం చేసి నీరాజనాలివ్వబడతవి శ్రీ శ్రీ కపిలేశ్వర 
మహాలింగానికి అభిషేకం చేసిన విచబూత్‌ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు దానిని 
భక్తులు నొసటన త్రిపుండ్రాలుగా ధరిస్తారు “విభూతి ర్భ్యూతి రైశ్వర్యమ్‌” - 
విభూతి అంటేనే ఐశ్వర్యం దాన్ని ధరిస్తే అనంతమైన ఐశ్యర్యం కలుగుతుంది 
ఈ విభూతికి భసితం, భస్మం, విభూతి, క్షారం, రక్ష - అను ఐదు పేర్లు వున్నాయి 
భాసకం భసితం బోక్టం భస్మ కల్మష భక్షణాత్‌ 
భూతి ర్ఫూతికరం వుంసాం క్షార రక్షాకరం వరమ్‌ 
భహ్మోద్దూలనం చైవ తథా తర్య క్రీ వుండ్రకమ్‌ 
స్పానట్సే నైవ సర్వేషాం విధక్తే వైదికే వ్వుతః 
భసితం ప్రకాశింపజేస్తుంది. విభూతి సర్వపాపహరం, సంపత్కరం, 
రాక్షసబాధా నివారకం, విభూతిని త్రిపుండ్రాలుగా ధరిస్తే చాలు స్నానఫలం 
క్‌5్‌ 


కలుగుతుందని వేదప్రమాణం. భస్మాన్ని భస్మం చేయు వస్తువు ఏదీ లేనే లేదు 
కావున శివభక్తుడు అన్నివేళలా విథిగా భస్మాన్ని ధరించి నిర్మలుడై ప్రకాశిస్తాడు 

“సయేస భస్మజ్యోతిః సయేస భస్మజ్యోతిః'” అను స్మృతి వాక్యానుసారం 
ఏ వస్తువు శివనామంతో ప్రకాశిస్తూ, శివుని రూపాన్ని ప్రకాశింపజేయుచున్నదో 
దాన్ని '“భసితం” అంటారు అన్నింటిని (మాలిన్యాలను) దహించి పరిశుద్ధి 
చేస్తూ, జ్యోతి స్వరూపంగా ప్రకాశిస్తూ వున్న శంకరుడే సాక్షాత్తు భస్మస్వరూపంగా 
భావించి ధ్యానిస్తూ భస్మధారణ చేయాలి 

ఇలా ఎప్పుడు ఏ వేళ శ్రీ కపిలేశ్వరస్వామివారిని దర్శించినా అప్పుడు ఆ 
వేళ ఆ స్వామి ధరించిన విభూతిని ప్రసాదంగా స్వీకరించి నొసటన ధరించిన 
వాని జన్మమే జన్మము వాని భాగ్యమే మహాభాగ్యం 


శ్రీ కపిలేశ్వరస్వామివారి వమూలవయూర్తికి (శివలింగం) ప్రతిరోజు 
సాయంకాలం అభిషేక అర్చనలు నివేదనలు అయిన తర్వాత “ప్రదోషకాల 
దీపారాధన'' అనబడే మహా మంగళహారతి జరుగుతుంది ఢమరుకం, భేరీలు, 
తాళాలు, శంఖాలు, భజంత్రీలు మున్నగు వాయిద్యాలు మోగిస్తుండగా 
పరవేంశ్వరునికి నయనానందకరంగా, ప్రతి ప్రదోషకాలంలో సమర్పించే 
మహామంగళ నీరాజనాలు కన్నులారా చూచి తీరవలసిందే చెవులారా ఆ మంగళ 
ధ్వనులు విని తీరవలసిందే తప్ప వర్ణించడానికి సాధ్యం కానేకాదు పిదప 
ప్రతిరాత్రి చివరగా ఏకాంత సేవావుండపంలో శ్రీ కామాక్షీ కపిలేశ్వర 
స్వామివారలకు “ఏకాంతసేవ” నిర్వహించడంతో ఆలయ కార్యక్రమాలు పూర్తి 
అవుతాయి 


శ్రీ కపిలేశ్వరస్వామి భక్తవశంకరుడు, భోళాశంకరుడు “నచ రుద్రాత్‌ 
పరాదేవా” అన్నటుగా రుద్రునికి సాటిరాగల పరదైవం లేనే లేడు “అభిషేక 
ప్రియో శివః” - అన్నట్లుగా కేవలం అభిషేకం మాత్రం చేతనే సంతృప్తి చెందుతూ 
సమస్త పాపాలను పోగొడుతూ, ఇహ పర సౌఖ్యాలను ఇబ్బడి ముబ్బడిగా 
ప్రసాదించే దైవం శ్రీ కపిలేశ్వరస్వామి 


సాక్షాత్తు “కలౌ వేంకట నాయకః' అని ప్రసిద్ధిని పొంది కోరిన వరాల 
రాయడైన శ్రీ వేంకటేశ్వరస్వామివారికి, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అయిన పద్మావతి 
అమ్మవారి వివాహవఎనకు కారణ భూతుడయినవాడు, తాను వెలసిన 
నాటినుండి ఎందరెందరో అర్హులకు, గ్రహబాధితులకు ఉపశమనం కలిగిస్తూ 


565 


ఇష్టార్ధాలను అనుగ్రహిస్తూ వున్న శ్రీ కపిలేశ్వరస్వామివారిని ఇలా గొంతెత్తి 
ప్రార్థిస్తూ నతమస్తకులమవుదాం 
అనాద్యాయాఖిలాద్యాయ 
మాయినే గతమాయినే 
అరూపాయ స్వరూపాయ 
శివాయ గురవేనమః 
తనకు వెలుదలు (ఆది) అనునది లేనివాడు కొని అన్నింటికి 
మొట్టమొదటి (ఆది) వాడు మాయను తన ఆధీనంలో వుంచుకొన్నవాడు కొని 
తనకు మాయలేనివాడు తనకు రూపమే లేనివాడు, అయినా స్వరూపాన్ని 
ధరిస్తాడు. ఇలాంటి విశిష్టమైన, అద్భుతమైన గుణాలతో విరాజిల్లుతూ 
జగద్గురువై భాసిస్తూ వున్న పరమశివునకు నమస్కారము 
ఓం నమళ్ళివాయ! ఓం నమళ్ళివాయ॥// 
శే శే ర 3 
శ్రీవాణీ ప్రతరూపికాం భగవతీం లశకైక దీపాంకురాం 
నానామంత్రం దివాసినీం భగవతా శర్వేణ సంవాసినీం 
వేదోక్తామృత రూపిణీం వ్రతివద పొడానిలాం కా౭కాం 
కామాళ్షీం కపెలేశ్వర ప్రియతమాం వందే జగన్మాతరమ్‌ 
- కామాక్షేస్తోతం - శ్రీ చేబోలు సుబ్రఫ్వాణ్యశర్య 
శ్రీ మహాలక్ష్మీసరస్వతీ స్వరూపురాలై సమస్త లోకాలను ప్రకాశింపజేస్తూ, 
సవముస్త మంత్రాలకు ఆలవాలవె, వేదరూపిణిగా జగన్మాతగా అయిన 
శ్రీ కపిలేశ్వరునికి ప్రియతమురాలైన శ్రీ కామాక్షీ దేవికి నమస్కారము. 


శ్రీ కపిలేశ్వరస్వామివారి దేవేరి అయిన పార్వతీదేవి ఈ క్షేత్రంలో 
“కామాక్షీదేవి' అని పిలువబీడుతున్నది. ఈ అమ్మవారు కరుణాపూరితమైన తన 
అక్షులతో (నేత్రాలతో) వీక్షిస్తూ భక్తుల కామన (కోరిక) లన్నింటిని తీరుస్తూ, 
చిరుముందహాసంతో దర్శనమిస్తూ “కామాక్షీదేవి” అని సార్ధక నామధేయంతో 


విరాజిల్లుతూ వుంది. 
క్‌7 


ర్‌ 


శ్రీ కామాక్షీ దేవి చతుర్భజియ్మా స్థానక (నిలిచివున్న) భంగిముతో చ్లలని 
చూడ్కులతో దర్శనమిస్తున్నది పై కుడి చేతిలో అంకుశాని, ఫై ఎడమచేతిలో 
పాళాన్ని ధరించి, క్రింది కుడి ఎడమ చేతులను వరుసగా అభయ వరద 
ముద్రలతోను, సన్నని నడుముతో కొంచెం వయ్యారంగా, సొంపైన రీతిలో 
నిలిచివుండి అనుగ్రహరూపిణిగా వున్న ఈ అమ్మవారి శిలామూర్తి పీరంతో కలిపి 
సుమారు మూడు అడుగుల ఎత్తు ఉంటుంది 


శ్రీ కావూక్షీ అవ్మువారికి (వయూలవమూర్తి) ప్రతిరోజు ఉదయం, 
సాయంత్రం రెండు పూటలా తెరలమాటున ఏకాంతంగా అభిషేకం జరుప 
బడుతున్నది 


ముందుగా ఈ మూర్తికి తైలాన్ని బాగా అలదిన తర్వాత శీకాయ నీళ్లతో 
అభిషేకం చేస్తారు పిదప వరుసగా శుద్ధజలం, గోక్షీరం, పెరుగు, నెయ్యి, తేనె, 
ఫలరసాలు (పంచావ్భుతాలు), కొబ్బరినీరు, సుగంధతీర్థం (ఏలకులు, 
పచ్చకర్పూరం, కుంకుమపువ్వు మున్నగువాటి మిశ్రణం), చందనం, పసుపు 
వున్నగు (ద్రవ్యాలతో కావూక్షి అవ్మువారికి అభిషేకం జరుగుతుంది 
ముఖమండపంలో కూర్చున్న వేదపండితులు నమక చమక మంత్రాలను, 
శ్రీసూక్త, భూసూక్త దుర్గాసూక్షాదిగా మంత్రాలను పరిస్తుండగా ఒకేసారి 
శ్రీ కపిలేశ్వరస్వామివారికి, శ్రీ కామాక్షీ అమ్మవారికి అభిషేకాలు జరుపబడుతవి 


అభిషేకానంతరం అమ్మవారికి పట్టువస్తాలను అలంకరించిన తర్వాత 
అభయ వరద హస్తాలకు, పాశాంకుశాలను ధరించిన హస్తాలకు, పాదాలకు వెండి 
కవచాలను అవురుస్తారు వెండి కిరీటాన్ని కూడా అలంకరిస్తారు వెండి 
ముక్కుపుడకను ధరింపజేస్తారు కొన్ని వేష పర్వదినాల్లోను, శుక్రవారాల్లోను 
ఉదయం అభిషేకం అయిన వెంటనే అమ్మవారికి నిలువెల్లా బంగారు కవచాలను 
ధరింపజేస్తారు 


ఆ తర్వాత పుష్పమాలాలంకరణ చేసిన తర్వాత నొసటన చందనం, 
కుంకుమను తీర్చిదిద్దుతారు అనంతరం లలితా అష్టోత్తర శతనామాలను 
వేదపండితులు పరిస్తుండగా; అర్చక స్వాములు అమ్మవారి పాదాల ముందువున్న 
శ్రీచక్రయంత్రానికి కుంకువూర్చన చేస్తారు మధ్యాహ్నం పూట మూత్రం 
అభిషేకానంతరం అమ్మవారికి లలితా సహస్రనామాలతో కుంకువూర్చన 


జరుగుతుంది 
58 


ఇలా అభిషేకాలు పూర్తి అయిన వెంటనే శ్రీ కపిలేశ్వరస్వామివారితోపాటు, 
అమ్మవారికి, ఆలయంలో వున్న అందరు పరివార దేవతలకు ఘనంగా నివేదనలు 
జరుగుతవి 


ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రెండువేళలా శ్రీ కామాక్షి అమ్మవారికి 
అభిషేకాలు జరపడంతోపాటు, ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో ఒక్క నెల 
రోజులు మాత్రం, తెల్లవారు జామున ఆలయం వాకిళ్లు తెరచిన వెంటనే అన్ని 
మూర్తులతో పాటు శ్రీ కామాక్షీ అమ్మవారి మూలమూర్తికి ధనుర్మాసపు అభిషేకం 
జరుగుతుంది పిదప అర్చన అయిన వెంటనే ధనుర్మాస నివేదనానంతరం 
పంచవాద్య సమ్మేళనంతో కర్పూర హారతి జరుపబడుతుంది 


దిల్పవతం యధాప్రీతికరం దోవ్యా వరాననే 
న తఢాన్యత కించి దస్తి వుష్వషు ప్రీతి కారకము. 
అ తో యత్తేన దాతవ్యం దిర్పవత్రం తవత్రయుక్‌. 
- ఉత్తరామ్నూయాు మహాకాల సంహిత 
దేవికి మారేడు దళం అంటే ఎంతో ప్రీతికరం దానిని మించిన పుష్పంకాని 


పత్రం కానీ లేనే లేదు అందువల్ల ప్రయత్నించి మూడు ఆకుల కలిగివున్న 
బిల్వదళాన్ని అమ్మవారికి సమర్పించవలెను 


బిల్వ పతైశ్చ జలబైః - సత్ర్యైచ్చ పరివూజియేత్‌ 
వూర్పవత పరమేశాని - మాసమాత్రం వ్రసన్నధీః 
సమృద్ధిమాన్‌ భవేశ్మంత్రీ - సర్వపావం హరేత్ళదా 
- “డ్డానార్థవం” 
పార్వతీదేవిని ఒక నెల పొడవునా మారేడు దళాలతో, తామర పుష్పాలతో 
ప్రసన్నమైన బుద్ధితో అర్చించినచో సర్వపాపాలు నశించి సమృద్ధి గలిగినవాడగునని 
చెప్పబడింది. 
బంపకః వుతకామన్తు తిసంధ్యా దుఃఖ మోక్షకా 
(దోణాత్‌ మోళ్ల మవాప్నోతి - సేవంతీ సర్వసిద్ధి దా. 
- చోర్ధామ్నాయం మరియు వామకేశ్వరతంత్రం 


59 


సంపెంగ పుష్పాలతో దేవిని అర్చించిన పుత్రులను కలిగిస్తుంది త్రసంధ్య 
అనే మూడు దొంతుల మందారం దుఃఖాల్ని పోగొడుతుంది తుమ్మిచే పూజిస్తే 
మోక్షం కలుగుతుంది. అలాగే చేమంతులతో అర్చించినట్లయితే వారికి సమస్త 
కోరికలు తీరుతాయని పై రెండు (గ్రంధాలు పేర్కొంటున్నాయి. 


ప్రతి శుక్రవారం మధ్యాహ్నం అభిషేకానంతరం శ్రీ కొమాక్షి అమ్మవారికి, 
నిలువెల్ల బంగారు కవచం అమర్చబడుతుంది చీర, రవిక, వరదాభయ హస్తాలు 
కిరీటం సువర్స ఛాయులతో (ప్రకాశిస్తూ వృండగా అవ్మువారు వింత 
వింతకాంతులతో భాసిస్తూ వుండగా భక్తులు మైమరచి ఒక దివ్యానుభూతికి 
లోనవుతారు ఇలా అలంకారం అయిన వెంటనే అమ్మవారికి ప్రతి సాయంత్రం 
లలితా సహస్ర నామాలతో కుంకుమార్చన జరుగుతుంది. అమ్మవారికి పాదాల 
ముందు వున్న శ్రీ చక్రయంత్రం మీద ఈ కుంకుము సమర్పింపబడుతుంది 


ఈ కామాక్షి అమ్మవారికి శరన్నవరాత్రులనబడే దసరా పండుగ దినాలలో 
విశేషంగా అర్చనలు, నివేదనలు జరుపబడుతవి ప్రత్యేకంగా, ఏకాంత సేవా 
మండపంలో కలశస్థాపన చేసి, అందులో శ్రీ కామాక్షి అమ్మవారిని ఆవాహనా 
చేసి, ప్రత్యేకంగా కుంకుమార్చనలు, నివేదనలు, ప్రదోషకాల దీపారాధనలు 
జరుపబడుతవి 


ప్రతి సంవత్సరం కార్తీకమాసం కృత్తికా నక్షత్రం రోజున శ్రీ కపిలేశ్వరస్వామి 
వారితో పాటు శ్రీ కామాక్షి దేవికి కూడా కృత్తికా దీపోత్సవం అనే మహామంగళ 
హారతి వేడుకలు ఆనాటి ప్రదోష సమయంలో ఘనంగా జరుపబడుతుంది 


సౌరమానం ప్రకారం ప్రతి సంవత్సరం మకరమాసంలోని పున్నమికి 
ముందు వచ్చే శుక్రవారం నాడు - అనగా తెలుగు పుష్యమాసం (తమిళుల 
తైనెల) పున్నమికి ముందు శుక్రవారంనాడు శ్రీ కామాక్షిదేవి మూలమూర్తికి 
పాదాది శిరసాదిగా నిలువెత్తు చందనాలంకారం జరుపబడుతుంది 
ఈ చందనాలంకార సేవ వార్డికోత్సవంగా ఘనంగా నిర్వహింపబడుతున్నది 


అనాటి సాయంత్రం నాడు అభిషేకానంతరం శ్రీ కామాక్షి అమ్మవారి 
మూలమూర్తిని శుభ్రమైన వస్త్రంతో బాగా తుడుస్తారు పిదవ చందనం, పచ్చ 
కర్పూరం, కుంకుమ పువ్వు, పన్నీటి మిశ్రణాన్ని (చందనపు ముద్ద) శ్రీ కామాక్షి 


అమ్మవారి మూలమూర్తి కరీటం మొదలు పాదాలవరకు పూర్తిగా అలదుతూ 
60 


అలంకరిస్తారు రవికగా, పట్టుచీరగా చందనాన్ని తీర్చి దిద్దిన తర్వాత అంచులుగా 
చందనం మీద సరిగను అతికిస్తూ తీర్చిదిద్దడం జరుగుతుంది. 


అలాగే అమ్మవారి ముఖానికి, కన్నులకు, చెవులకు, అభయ వరద 
హస్తాలకు కిరీటానికి, పాదాలకు చందనాన్ని అలంకరిస్తార్యు పిదప చెవులకు 
బంగారు కర్ణాభరణాలను, వలుక్కుపుటకనం, బంగారు కీరీటాన్ని 
కంఠాభరణాలను, నొసట తిలకా భరణాన్ని బంగారు వరదాభయహస్తాలను, 
బంగారు పాదకవచాలను అమరుస్తారు పిదప చందనం అద్దిన ముఖారవిందంపై 
కన్నులను, కనురెప్పలను, కనుబొమ్మలను అందంగా తీర్చిదిద్దుతారు 


శ్రీ కావూక్షి అవ్మువారికి చందనాలంకారాన్ని అర్బ్చకస్వావటలు 
తెరలమాటున ఏకాంతంగా తీర్చిదిద్దుతారు 


ఇలా ఆపాదమస్తకం అర్చకస్వాములచే తీర్చిదిద్దబడి అలంకరించిన 
శ్రీ కొమాక్షి అమ్మవారి చందనాలంకార దర్శనం భక్తులకు ఒకమైమరుపుతో కూడిన 
దివ్యానుభూతిని కల్గిస్తుంది ఇలా చందనాలంకారంతో శోభాయమానంగా 
ప్రకాశిస్తూ వున్న కామాక్షి అమ్మవారికి లలితా సహస్రనామాలతో కుంకుమార్చన 
జరుపబడుతుంది ఇదే సవుయుంలో శ్రీ కపిలేశ్వర వుహాశివలింగానికి 
బిల్వదళాలతో సహస్ర నామార్చన జరిగిన తర్వాత నివేదన జరుగుతుంది 
ఈ నివేదన సవుయంలో చందనాలంకారంలో ప్రకాశిస్తున్న శ్రీ కామాక్షీ 
అమ్మవారికి, మామూలు అన్న ప్రసాదాలు, పూరణం పోలీలతో పాటు ప్రత్యేకంగా 
చక్కెర పొంగలి, నివేదింపబడుతుంది. ఆ తర్వాత ప్రదోషకాలంలో జరిపే 
మహాదీపారాధన పంచవాద్య సమ్మేళనంతో నిర్వహిస్తారు 


ఇలా నిత్యవూ, నిత్యోత్సవాల్లో, వారోత్సవాల్లో వూసోత్సవాలతో, 
వార్షికోత్సవాల్లో ప్రకాశిస్తూ వున్న కామాక్షీ అమ్మవారు భక్తుల కామనలన్నీ తీరుస్తూ 
ఇష్వార్ధ ప్రదాయినిగా ప్రసిద్ధికెక్కింది. 


స్వయంభువుగా వెలసిన శ్రీ కపిలేశ్వర మహాశివలింగమూర్తికి, దేవేరి 

అయిన శ్రీ కామాక్షి అమ్మవారి స్థానక (నిలిచివున్న భంగిమ) శిలామూర్తి ఎప్పుడు 

ప్రతిష్టింపబడిందో చరిత్రకు అందడంలేదు శ్రీ కపిలేశ్వరస్వామివారితో పాటు 

నిత్యమూ అభిషేకార్చనలతో విరాజిల్లుతూ వున్న శ్రీ కొమాక్షీ దేవికి నకలు 

ప్రతిమామూర్తులుగా ““శుక్రవారపుదేవి”, “కామాక్షి దేవి' అనే పేర్లతో పంచలోహ 
61 


మూర్తులు ఈ క్షేత్రంలో చల ్రతిష్టతో చోటుచేసుకున్నాయి ఈ పంచలోహ 
మూర్తుల వివరాలు తర్వాత తెలుసుకుందాం. 


శ్రీ కామాక్షి అమ్మవారి గర్భాలయుంపైన ఏకల కలళ గోపురం 
నిర్మింపబడింది ఆ గోపురంపై నాలుగు దిక్కుల దేవీ ప్రతిమలు వున్నాయి 


బివ్మో జగతృజతి పాలయ తీందిరేశు 

శంభు ర్వినాశయతి దేవి తవ వ్రభావైః 

వస్యాత్సపా యది తన ప్రకట వ్రభావే 

నస్స్యుః కథంచి దఫి తే నిజకార్య దక్షాః 

జగన్మాత కరంణవల్సే బహ్మదేవృడుం సవుస్త చరాచరాలను 

సృష్టింపగలుగుచున్నాడు విష్ణులోకాలను పాలించుచున్నాడు ఇక సాక్షాత్తు 
పరవేంశ్వరుడు సృష్టినంతనుం లయాుం చేస్తూ లయికారునిగా 
ప్రసిద్ధినందివున్నాడు అమ్మవారి అనుగ్రహ విశేషంవల్లే జరుగుతున్నాయని, 
అమ్మవారి ప్రభావాన్ని, కృపావోోషాలను ఎందరో మహనీయులు ఎన్నో విధాలుగా 
ప్రకటించారు 


అంతేగాక త్రిమూర్తులైన (బ్రహ్మవిష్ణు మహేశ్వరులచేత సర్వలోకాల చేత 
జగన్మాతగా కీర్తింపబడుచున్న మహాదేవి ఈ కపిలతీర్థ క్షేత్రంలో శ్రీ కామాక్షీ దేవిగా 
వెలసి వున్నది. ఆయమను నమస్కరించుటకుగాని, స్తుతించుటకు గాని 
ఎంతయో పుణ్యము చేసికొన్న వారికి మాత్రమే దక్కుతుంది అనగా అకృత 
పుణ్యుడు ఆ దేవిని పూజింప సమర్శుడు కాడు అలాంటి కామాక్షిదేవి జగన్మాత, 
మోక్షప్రదాయిని ఆమే శ్రీమాత శ్రీలలిత అందువల్లే ప్రతినిత్యమూ శ్రీ లలితా 
సహస్రనామాలతోను, అష్టోత్తర శతనామాలతోను ఆరాధింపబడుచున్నది 


ఇలాగ భక్తులందరిచేత ఎన్నో విధాల కీర్తింపబడుతూ, ఆ భక్తులందరికీ 
కోరిన కోరికలను నిండుగా, మెండుగా అను గ్రహిస్తూ సార్థక నామధేయురాలైన 
శ్రీ కామాక్షీ అమ్మవారిని భక్తితో కీర్తిస్తూ ప్రణామాలు సమర్పించుదాం. 
అకారాది క్ష కొరాన్తాం 
ఆఅద్వాం ఆనందరూపిణీమ్‌ 
అఖిలార్థ వ్రదాం దేవీం 


నమామి డగదందికామ్‌ 
62 


అకారం నుంచి క్ష కారం వరకు గల సర్వవర్జాల చేత వర్ణింప బడుతున్న 
సాక్షాత్తు జగదంబ ఆ దేవి ప్రకృతి కంతటికి ఆది అనగా త్రిమూర్తులకు 
(తిశక్తులకు కూడా ఆమెయే. మూలము ఆది కూడ అనంద స్వరూపిణి. 
సర్వార్భ్ధాలతో పాటుగా చివరకు ముక్తిని కూడా ప్రసాదించే అమ్మలగన్న అమ్మ 
శ్రీ కామాక్షి దేవి అట్టి జగదాంబికకు నమస్కరిస్తున్నాను 


పరమశళవుని పరివారంలో అత్యంత (ప్రధానుడు, ్రకృష్ణ శివభక్తుడు 
నిరంతర శివధ్యాన పరాయణుడు శ్రీ చండికేశ్వరస్వామి ఈ స్వామి శ్రీ కామాక్షీ 
కపిలేశ్వరుల ప్రదక్షిణ పధంలో సోమసూత్రం వద్ద ధ్యాన నిమగ్నమూర్తిగా 
దక్షిణాభిముఖుడై వేంచేసి ఉన్నాడు 


శ్రీ కపిలేశ్వరస్వామివారి గర్భాలయంలోని అభిషేక జలం వెలుపలికి పారే 
సోమసూత్రం వద్ద సుమారు ఒకటిన్నర అడుగుల ద్విభుజ సమేతుడై ఈ చండికేశ 
శిలామూర్తి దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు పీరం మీద అధివసించి ధ్యాన 
విలీనుడైన ఈ స్వామివారి కుడిచేతిలో అంకుశం ్రకాశిస్తున్నది ఎడమ చేయి 
మడచిన ఎడమకాలుపై అని వుంది కుడికాలు కొద్దిగా క్రిందికి జారవిడువబడి 
వుంది 


శ్రీ కపిలేశ్వర క్షేత్రంలో ప్రతిరోజూ మొదటి పూజ ఈ క్షేత్రంలోనే వేంచేసి 
వున్న “శ్రీ శివ సూర్యస్వామి''కి జరుగుతూ వుండగా, రాత్రి చిట్టచివరి పూజ ఈ 
చండికేశ్వరస్వామివారికి నిర్వహించబడుతున్నది 


బండికేళ! మహాభాగ! 
శివధ్యాన పరాయణ! 
శివవూజా ఫలం దహీ 
ధృది శృండ నమోస్తుతే 
ప్రతి భక్తుడు శ్రీ కామాక్షీ కపిలేశ్వరులను సేవించిన తదుపరి 
కపిలేశ్వరస్వామివారి దగ్గర ప్రసాదంగా బిల్వ పత్రాన్ని (మారేడు దళాలు) 
స్వీకరించి, ప్రదక్షిణం చేస్తూ సోమసూత్రం వద్ద శివధ్యానంలో వున్న చండికేశ్వరుని 
దగ్గర చేతితో మెల్లగా చిటికెలు వేస్తూ, ఆయనకు మెలకువ కలిగించాలి. 
తదేకంగా నిరంతరం శివధ్యానంలో మునిగి వున్న చండికేశునికి భక్తులు చేసే 
63 


చిటికెల శబ్దం వల్ల ధ్యానభంగం అయి కళ్లు తెరచి ఉగ్రుడవుతాడట! ఆ క్షణంలోనే 
భక్తులు ఆయనకు కోపం రాకుండా తమ వద్ద వున్న కపిలేశ్వరుని ప్రసాదమైన 
బిల్వదళాలను ఆయనకు సమర్పిస్తూ పైన తెల్పిన విధంగా ప్రార్థించాలి శివ 
నిర్మాల్యాన్ని ప్రసాదంగా స్వీకరిస్తూ శాంతించిన చండికేశుడు పరమ సంతోషంతో 
శ్రీ కపిలేశ్వరస్వామి వారి అను గ్రహం నిండుగా మెండుగా కలుగవలెనని ప్రార్థిస్తూ 
భక్తులను ఆశీర్వదిస్తాడట! 


ఈ చండికేశునికి “ధ్వనిశ్చండుడు” అని కూడా పేరు అంటే భక్తులు 
తాము శ్రీ కపిలేశ్వరుని సేవించిన సంగతిని చిటికెల ద్వారా ధ్వనిచేసి 
మేల్కొలుపుతూ ఆ చండికేశ్వరునికి వినిపిస్తారని భావం 


శివుని సోమసూత్రం దగ్గర వున్న ఈ ధ్వనిశ్చండునితో పాటు, గణేశుని 
నిరంతరం ధ్యానిస్తున్న “శ్రీ కుంభ చండికేశ్వరుడు” అలాగే శ్రీ సు బ్రహ్మణ్యేశ్వరుని 
ధ్యానిస్తూ వున్న “శ్రీ సుమిత్ర చండికేశ్వరుడు”, ఆ యా దేవతల సన్నిధిల్లో 
వుండటం శైవాగమ సంప్రదాయం కాని ఈ విగ్రహమూర్తులు ప్రస్తుతం ఇక్కడ 
లేకపోయినా అర్చకస్వాములు ఆయా చోట్ల ఆ మూర్తులు వున్నట్టుగానే భావిస్తూ 
అర్చన నివేదనాదులను మానసికంగా సమర్చించి వారిని పూజిస్తారు 


శివుని సోమసూత్రం దగ్గర వెలసి వున్న శ్రీ చండికేశ్వరస్వామివారికి 
నందీశ్వరుడు మున్నుగాగల తదితర పరివార దేవతామూర్తులతోపాటు ప్రతి 
ఉదయం ఒకసారి అభిషేకం, మూడు పూటలా నివేదనలు జరుపబడుతున్నవి. 


అంతమాత్రమేగాక రాత్రివేళ శ్రీ కామాక్షీ కపిలేశ్వరస్వామివారలకు 
ఏకాంత సేవ జరిగిన అనంతరం చండికేశ్వరస్వామికి చిట్టచివర పూజ 
జరుపబడుతుంది. 


చండికేశ్వరుడు ప్రదక్షిణ మార్గంలో శిలామూర్తిగానే గౌక ఏకాంత సేవా 
మండపంలో సుమారు ఒకటిన్నర అడుగుల ఎత్తుగల పంచలోహమూర్తిగా కూడా 
వేంచేసి వున్నాడు. ఈ పంచలోహమూర్తి ప్రాధాన్యాన్ని పిమ్మట తెలుసుకుందాం. 
భక్తులు శ్రీ కామాక్షీ కపిలేశ్వరులను సేవించిన ఫలితాన్ని సంపూర్ణంగా ఒనగూర్చే 
ఈ చండికేశ్వరుణ్ణి పరమభక్తితో ప్రార్థించుదాం. 
64 


శివాంబలి కృతం చండం 
శివధ్యాన పరాయణమ్‌ 
శివార్చాఫల దాతారం 
శినదండేశ్వరం ధన 

ఓం నమళ్ళివాయ॥ ఓం నమళ్శ్ళివాయ॥! 


శశ 3 ఈ 


పలివోర దేవకొ చుండపం 


శ్రీ కామాక్షీ కపిలేశ్వరుల సన్నిధికి దక్షిణంగా ఈ పరివార దేవతా మండపం 
వుంది ఈ మండపం శ్రీ కామాక్షీ కపిలేశ్వరులకు ప్రదక్షిణా మార్గంగా కూడా 
ఉపయోగపడుతున్నది 


ముఖ్యంగా ఈ మండపంలో ఉత్తర, తూర్పుగోడలకు ఆనుకొని వున్న 
పొడవైన అరుగుపై వరుసగా శ్రీ దక్షిణామూర్తి కాలఖైరవస్వామి, మహాగణపతి, 
మహాశాస్త, కాశీవిశ్వేశ్వరస్వామి, ఉమామహేశ్వరస్వామి, రామలింగేశ్వరస్వామి, 
ప్రమథగణపతి, శ్రీ శివసూర్యస్వామి శిలామూర్తులు వున్నాయి. 

ఇవిగాక ఈ పరివార దేవతా మండపంలోనే ప్రత్యేకంగా ఆగ్నేయమూలన 
“నవ([గ్రహదేవతా వేదిక”, దీనికి ఎదురుగా శ్రీ వల్లీ దేవసేనా సమేత షణ్ముఖుని 
సన్నిధి, దీనికి ఆనుకొని ఉత్తరం వారకు ““ప్రతిమా మండపం'' అనబడే 
“ఏకాంతసేవా మండపం” చోటు చేసుకున్నాయి. వీటిని గురించి వరుసగా 
తెలుసుకుందాం. 


ఓం నమళ్ళివాయ! ఓం నమళ్ళివాయ!/ 
సశ ఓ ఈ 


్లో॥ ఓం నమః వ్రణవార్థాయ శుద్ధ జ్ఞానైక మూర్తయే 
విర్శలాయ వ్రశాంతాయ దక్షీణామూర్తయే నమః 
శ్లో॥ గురవే సర్వలోకానాం భిషబో భవరోగిణాము 
నిధయే నర్పవిద్యానాం దక్షీణా మూర్గయే నమః 
65 


పరివార దేవతల మండపంలో రెండడుగుల పొడవుగల అరుగుమీద 
దక్షిణాభిముఖంగా కొలువుదీరి ప్రప్రథమంగా సాక్షాత్కరించే స్వామి శ్రీ మేధా 
దక్షిణామూర్తి పంచముఖాలతో విరాజిల్లే పరమేశ్వరుని ఐదురూపాలలో 
దక్షిణాభిముఖంగా వున్న మూర్తిని “దక్షిణామూర్తి అంటారు ఈ స్వామి సకల 
జగద్గురుమూర్తిగా ్రశస్తిగాంచిన జ్ఞాన ప్రదాత. 

కపిలేశ్వర క్షేత్రంలో శిలావేదికపై అసీన భంగిమలో దర్శనమిస్తున్న 
దక్షిణామూర్తి చతుర్భుజాలతో విరాజిల్లుతూ భక్తులను ఆకర్షిస్తూ వున్నాడు పై 
కుడిచేతిలో నాగపాళాన్ని, పై ఎడమ చేతిలో త్రిశూలాన్ని , క్రింది కుడిచేతిలో 
జపమాలను ధరించి చిన్ముద (జ్ఞానముద్ర) వహించి వున్నాడు క్రింది ఎడమ 
చేతిలో పుస్తకాన్ని ధరించి ధ్యానంలో మునిగివుంటూ వటవృక్షం క్రింద పీఠంపై 
అసీనుడై కుడికాలుపై ఎడమకాలును వైచి, క్రిందికి జారవిడిచిన కుడికాలితో 
అపస్మారుడనే రాక్షసుని అణచివేస్తూ (భంజిస్తూ) ఉన్నాడు 

వటవృక్షమూలంలో వేదికపై చిన్ముదా ధారియై ధ్యానయోగంలో 
సంలీనుడై ఉన్న సద్గురుమూర్తి అయిన శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారికి 
వృద్ధులైన మహర్దులు యోగులు శిష్యత్వంతో పరివేష్టించి వున్నారు 

జగద్గురు శ్రీ శంకర భగవత్పాదులవారు వచించిన శ్రీ దక్షిణామూర్తి 
స్తోత్రంలోని వర్ణనకు ఆకృతిని కల్పించి ప్రతిష్టించిన మూర్తిగా ఈ దక్షిణామూర్తి 
దర్శనమిస్తూ చూపరులకు ఆనందాన్ని ప్రసాదిస్తూ వున్నాడు 


శ్లో॥ మన్లఫితం స్ఫురిత ముగ్గ ముఖారవిందం 
కందరృకోటి శఈతసుందర దివ్యమూర్తిమ్‌ 
ఆ తామ కోమల జటాఘటితేందు లేఖాం 
ఆలోకయే వటతటీ విలయం దయాళుము 


శ్లో॥ వట విటపి సమీపే భూమిభాగే విషణ్ణం 
సకలమువి జనానాం జ్ఞానదాతార మారాత్‌ 
తిభువన గురుమీశం దక్షిణామూర్తిదేవం 
జననమరణ దుఃఖచ్చేద దక్షం నమామి. 


శ్లో! చిత్రం వట తరోర్య్యూలే వృద్ధా శ్మిష్యా గురుర్యువా. 
గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛివ్నసంశయాః 


శ్లో॥ మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్త్వం యువానం 
వర్షే వపద్బషి గడై రావృతం బ్రహ్మవిస్టః 
స్వాఠ్మారామ౦ ముదిత వదనం దక్షిణామూర్తామీడే, 
వృద్ధులైన బ్రహ్మనిష్థులకు, బుషులకు కేవలం జ్ఞానముద్ర (చిన్ముద్ర) 
తో మౌనంతోనే వారివారి సంశయ సందేహ పరంపరలను నివారిస్తూ ఆనంద 
మూర్తియై భాసిస్తున్న శ్రీ దక్షిణామూర్తి వారి శిలా విగ్రహం పీరంతో సహా సుమారు 
మూడు అడుగుల ఎత్తు వుంటుంది ఈ శిలామూర్తికి చుట్టు ఇత్తడి మకరణ 
తోరణం ఏర్పాటు చేయబడి వుంది 


శ్రీ కపిలేశ్వరస్వామి వారి ఆలయంలోని అన్ని మూర్తులతో పాటు ఈ 
స్వామివారికి ప్రతిరోజు ఉదయం అభిషేకం, మూడుపూటలా నివేదనలు 
జరుగుతవి ఉదయం పులిహోర, మిరియపు పాంగలితోపాటు శుద్ధాన్నం రూడా 
నివేదిస్తారు మధ్యాహ్నం దధ్యోదనం, సాయంత్రం పులిహోర, పాయసం, చక్కెర, 
పొంగలి, వడలు నివేదన చేస్తారు 


ప్రతి గురువారం ఉదయం శ్రీ దక్షిణామూర్తికి విశేషంగా పాలు, పెరుగు, 
తేనె మొదలగు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించిన పిదప వస్త్రాలంకరణ, 
పుష్పాలంకరణ సమర్పిస్తారు అనంతరం అప్టోత్తర శతనామాలతో అర్చనలు 
నివేదనలు ఘనంగా నిర్వహిస్తారు 


శ్రీ వేంకటాచల క్షేత్రమూలంలోని శ్రీ కపిలతీర్థంలో పవిత్రంగా వెలసి 
వున్న సకల సద్గురుమూర్తియైన ఈ దక్షిణామూర్తిని దృఢ దీక్షతో కూడిన ఒక 
ప్రత్యేక దృష్టితో నియమబద్ధంగా ఉపాసించినట్లయితే, ఆరాధించినట్లయితే ఇహ 
పరాలు కరతలామలకం కాగలవని అనుభవజ్ఞులైన పెద్దలు చెప్పిన మాట 


అనాదిగా ఎందరెందరో భక్తులు, నిజ జీవితాల్లో అనేక సమస్యలకు లోనై 
బాధపడేవారు, గురుదోషం వున్నవారు, జ్ఞాపకశక్తి సరిగా లేని బాలబాలికలు 
జ్ఞానం కోరేవారు, ఉద్యోగం వాంఛించువారు - ఇలా ఎందరో ఈ దక్షిణామూర్తిని 
ఉపాసించి, ఆరాధించి ఇష్టార్ధసిద్ధిని పొందుతున్నారు. 


అలాంటి సకల లోక సద్శురువలూర్తి అయిన శ్రీ దక్షిణావలూర్తి 
స్వామివారిని ఇలా స్తుతించి ప్రార్థించుదాం. 
67 


శ్ల॥ ఈశ్వరో కుకు రాత్షేతి మూర్తిభేద విభాగినే 
వ్యోమ వద్వా్యత్త చేహేయ దక్షిడామూర్తయే నమః 
ఓం నతుళ్ళివాయ/ ఓం నమళ్ళివాయ॥! 


శ శ శ 3 


శ్లో॥ దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం 

వ్యాకయజ్ద సూత్ర మిందుశేఖరం కృపాకరమ్‌ 

నారదాది యోగి బృంద వందితం దిగంబరం 

కాశికాపురాధినాథ కాలభైరవం భజే, 

ఆఅనందకాననవుని ప్రసిద్ధిగాంచిన శ్రీ కాశీక్షేత్రం (వారణాళి)లో 

క్షేత్రపాలకుడై దేవతలందరిచేత పూజలందుకొంటున్న శ్రీ కాలభైరవస్వామి 
భూలోక వైకుంరమయిన శ్రీ వేంకటాచలక్షేత్రం మూలంలోని శ్రీ కపిలేశ్వర 
క్షేత్రంలో కూడా క్షేత్రపాలకుడై ఆరాధనలందుకొంటూన్నాడు 


పరివార దేవతా మండపంలో శ్రీ దక్షిణామూర్తికి ప్రక్కనే ఒకటిన్నర 
అడుగుల ఎత్తుగల శిలామూర్తిగా స్థానక  (నిలిచివున్న) భంగిమలో వేంచేసి వున్న 
మూర్తి శ్రీ కాలభైరవస్వామి 
అసితాంగో, రురు, శృండ 
శోధ, శ్చోవ్యత్త బైరవః 
కపాలీ, భీషణత్సై వ 
సంహార, శ్చాష్ట లైరవాః 


అని పేర్కొనబడిన ఎనిమిది మంది కాలభైరవుల్లో ఆరవమూర్తి అయిన 
కపాలభ్జైరవుడు ఈ కపిలతీర్థ క్షేత్రంలో వెలసి ఉన్నాడు జడలు తాల్చి, 
చతుర్భుజాలతో విరాజిల్లుతూ, పై కుడిచేతిలో త్రిశూలాన్ని, పై ఎడమ చేతిలో 
డమరుకాన్ని, క్రింది కుడిచేతిలో మొనపైకి తేలివున్న ఖడ్లాన్ని, క్రింది ఎడమచేతిలో 
కపాలాన్ని ధరించి, దిగంబరుడైన కాలభైరవస్వామి వాహనమైన శునకరాజంతో 
కూడా విరాజిల్లుతూ దర్శనమిస్తున్నాడు. ఈ మూర్తేకాక ఆలయ ప్రాంగణంలోని 


నాగులకట్టలో కూడా ప్రాచీనమైన రెండు కాలభైవర విగ్రహాలు చోటు చేసికొని 
వున్నాయి కొద్దిగా విరిగి భిన్నమైనప్పటికీ ఈ శిలా విగ్రహాలు కళానైపుణ్యం 
మిగుల మనోజ్ఞంగా గోచరిస్తూ వుంది. 


శ్రీ కపిలేశ్వర క్షేత్రంలో క్షేత్ర పాలకుడై పూజలందుకొంటూ వృన్న 
శ్రీ కాలభైవరస్వామి “సంతాన ప్రదాత, సంతాన రక్షకుడు' అనే ప్రసిద్ధి ఉన్నది 
అంత మాత్రమే గాక దుష్ట సమయాల్లో సంకట వేళల్లో తప్పనిసరిగా ప్రయాణం 
చేయవలసి వస్తే లేదా రాత్రి వేళల్లో చీకట్లో వెళ్ళవలసి వచ్చినప్పుడు 


శ్రీ కాలలైరవా! శ్రీ కపిలేశ్వరా?! 
శ్రీ కాలటైరవా! శ్రీ కాశీ ఈశ్వరా?! 


అనే నామ సంబోధనలను భక్తి శ్రద్ధలతో ఉచ్చరిస్తే ఎలాంటి ప్రమాదాలుగాని, 
వృశ్చిక సర్పాది విషకీటకాల బాధలు కాని వుండవనీ, ప్రయాణం సుఖమయం 
కావడమే గాక జయప్రదం అవుతుందని క్షేత్ర పాలకుడైన శ్రీ కాలభైరవుని 
మహిమలను గూర్చిన ప్రఖ్యాతి అనాదిగా ఇచ్చట నెలకొని వుంది 


ఇతర మూర్తులకు వలెనే శ్రీ కాలభైరవస్వామివారికి ప్రతిరోజు ఉదయం 
పూట అభిషేకం, మూడుపూటలా నివేదనలు జరుపబడుతున్నవి 


ప్రతిరోజు ఉదయం ఆలయం తెరచిన వెంటనే తొలి పూజతోపాటు రాత్రి 
శ్రీ కామాక్షీ కపిలేశ్వరుల ఏకాంత సేవానంతరం చివరగా మంత్ర పూర్వకంగా 
ఆలయం తాళంచేతుల సమర్పణ వంటి కార్యక్రమోలు ఈ కాలభైరవుని 
సన్నిధిలో జరుపబడుతున్నాయి 


కాళీ క్షేత్రంలో వలెనే సుప్రసిద్ధమైన శ్రీ కపిలేశ్వర క్షేత్రంలోనూ 
క్షేత్రపాలకుడై సకల (గ్రహదోష నివారకుడై వెలసివున్న శ్రీ కాలభైరవస్వామివారిని 
భక్తి ప్రపత్తులతో ఆరాధించి అభీష్టార్ధసిద్ధిని పొందుదాం 


ఓం నమళ్శివాయ॥! ఓం నమళ్ళివాయ॥/! 


నే 
69 


గణాధివ నమస్తేస్తు ఉమావుత గజానన? 
వినాయకేళతనయ! సర్వసిద్ధి ప్రదాయక 
ఏకదంతైక వదన! తథా మూషిక వాహన 
కుమార గురవే తుభ్యం సమర్పయామి సుమాంజిలిమ్‌. 
పరివార దేవతా మండపంలోని రెండడుగుల ఎత్తు వున్న పొడవైన 
శిలావేదికపై కాలభైరవస్వామి ఎడమ ప్రక్కన ఆనుకొని దక్షిణాభిముఖంగా 
వేంచేసి వున్న మూర్తి శ్రీ మహాగణాధిపతి 


చతుర్భుజుడైన ఈ శిలామూర్తి సుమారు రెండున్నర అడుగుల ఎత్తు 
వుంటుంది మూషిక వాహనుడై ఆసీన భంగిమలో వేంచేసి వున్న ఈ మూర్తి 
పైకుడిచేతిలో అంకుశాన్ని పై ఎడమ చేతిలో పాశాన్ని, క్రింది కుడిచేతిలో విరిగిన 
దంతాన్ని, క్రింది ఎడమ చేతిలో మోదకాన్ని ధరించి దానిని తొండంతో స్వీకరిస్తూ 
ఉన్నాడు 
ఈ వుహాగణపతి వలూర్తికి ఆలయుంలోని ఇతర పరివార దేవతా 
వలూర్తులతో పాటు ఉదయుం పూట ఒకసారి అభిషేకవటూ, ఉదయంం, 
మధ్యాహ్నం, సాయంత్రం ఇలా మూడు పూటల నైవేద్యాలు జరుప 
బడుతున్నాయి 
వినాయుక చవితినాడు విశేషంగా భక్తులచే పూజలందుకొంటూ 
కార్యసిద్ధిని కలిగించే ఈ గబేశుణ్గి ఇలా ప్రస్తుతించుదాం 
గజాననం భూత గణాధి సేవితం 
తపెళ్ట జంబూ ఫలసార భోణయ్‌ 
ఉమాసుతం శోకవినాళ కారణం 
నమామి విఘ్నేశ్వర పాద వంకజిమ్‌. 
ఓం నమళ్ళివాయ/ ఓం నమళ్ళివాయ// 


శర 3 3 
70 


శాస్త అనగా శాసించేవాడని అర్ధం శైవ క్షేత్రంలో ఎలాంటి భూతప్రేత 
పిశాచాది గణాలు ప్రవేశించకుండా, అవి ఏవీ భక్తులను బాధించకుండా వాటిని 
శాసీంచేవాడే మహాశాస్త 


ఈ కపిలేశ్వర క్షేత్రంలోని పరివార దేవతా మండపంలో దక్షిణాభిముఖంగా 
మహాగణాధిపతికి ఎడమ ప్రక్కన రెండడుగుల ఎత్తుగల శిలామూర్తిగా మహాశాస్త 
దర్శనమిస్తున్నాడు 

ఈ స్వామివారికి ఇతర పరివార దేవతలతో పాటు ఉదయం అభిషేకం, 
మూడుపూటలా నివేదనలు జరుగుతున్నాయి 


ఓం నమళ్ళివాయ! ఓం నమళ్ళివాయ/! 


శరర ర్‌ 


కాశీ విశ్వేశ్వరస్వామి (శివలింగం) 


గంగాతరంగ కమనీయు జటాకలాపం 
గౌరీ నిరంతర విభూషిత వామభాగమ్‌ 
నారాయణ ప్రియమనంగ ముదాపహారం 
వారాణసీపురపతి భజ విశ్వనాధమ్‌ 


పరివార దేవతా మండపంలోనే గోడవారకు అరుగుపై లింగరూపుడై 
పశ్చివూభిముఖంగా విలసిల్లుతున్న అర్బామూర్తి శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి 
పానవట్టంతో కూడ ఈ శిలాలింగం ఎత్తు సుమారు రెండున్నర అడుగుల ఈ 
కాళీ వ్వోశ్వర స్వామివారి లింగానికి ప్రతిరోజు ఉదయం అభిషేకంతో పాటు రోజూ 
మూడు పూటలా నివేదనలు జరుగుతున్నాయి 


శ్రీ కపిలేశ్వర స్వామి క్షేత్రంలో వేంచేసి వున్న ఈ కాశీ విశ్వేశ్వరస్వామి 
మహాలింగానికి ప్రతి శివరాత్రి పర్వంనాడు భక్తులు విశేషంగా అర్చనలు 
నిర్వహిపజేసి, ఇష్టార్ధాలను పోందుతుంటారు 


తేజోమయం సగుణ నిర్గుణ మద్వితీయం 


ఆనంద కంద మపరాజిత మప్రమేయమ్‌ 
క్షే 


నాగాత్మకం నకల నిష్మ్కల మాళ్యరూపం 
వారాణసీపురవతిం ధజ విశ్వవాథమ్‌! 


ఓం నముళ్ళివాయ/ ఓం నమళ్ళివాయ॥! 
+ 3% 


నమశ్శివాభ్యాం నమ యౌవనాభ్యాం 

పరస్పరాళ్లిష్ట వపుర్ధరాభ్యామ్‌ 

నగేంద్ర కవ్యా వృషకేషతనాభ్యాం 

నమో నమశ్శంకర పార్వతీభ్యామ్‌ 

పరివార దేవతా మండపంలోనే కాశీ విశ్వేశ్వర మహాలింగానికి ప్రక్కనే 

పశ్చిమాభిముఖంగా శ్రీ ఉమామహేశ్వరస్వామి దర్శనమిస్తున్నాడు పీఠంతో సహా 
సుమారు నాలుగు అడుగుల ఈ ఏక శిలామూర్తిని “ఆలింగన చంద్రశేఖరుడు” 
అని కూడా వ్యవహరిస్తారు. 


శిలావేదికపై ఆసీనుడై వున్న ఈ మూర్తి చతుర్భుజాలు కలిగి వున్నాయి 
పై కుడిచేతిలో త్రిశూలం, పై ఎడమ చేతిలో జింక (సారంగం)ను ధరించి 
వున్నాడు. అలాగే క్రింది కుడిచేతి యందలి అభయ ముద్రతో భక్తులను 
అను(గ్రహిస్తూ, క్రింది ఎడమచేతితో తన ఎడమ తొడపై కూర్చొనియున్న 
ఉమాదేవిని ఆలింగనం చేసికొంటున్నాడు కుడికాలును క్రింద పరుండి వున్న 
నందీశ్వరునిపై మోపియున్నాడు. ఇక అమ్మవారు స్వామివారి తొడపై కూర్చుండి 
కుడిచేతిలో కమలాన్ని ధరించి, ఎడమ చేతిని వయ్యారంగా వేలవేసి కాళ్లు క్రిందికి 
జారవిడిచి వుంది. ఈ శిల్పం మొత్తంగా ఒకే రాతిలో మలచినదిగా గోచరిస్తున్నది. 


ఈ క్షేత్రంలో పార్వతీ సహితుడై, నందివోహనుడై చతుర్భుజాలతో 
దర్శనమిస్తున్న పరమేశ్వరుని రూపం ఇదొక్కటే! మిగిలిన మూర్తులన్నీ లింగ 
(స్థాణు) రూపంలో మాత్రమే ఉన్నవి. 

ఈ ఉమామహేశ్వరస్వామివారికి ఇతర పరివార దేవతలతోపాటు ప్రతిరోజు 
ఉదయం అభిషేకం, మూడు పూటలా నివేదనలు జరుపబడుతున్నవి. 

72 


మనోజ్ఞమైన మూర్తిగా దర్శనమిస్తూ అశేష భక్తావళికి హితాలను 
అనుగ్రహిస్తూ ఉన్న వృషభ వాహనుడైన శ్రీ ఉమామహేశ్వరస్వామివారికి అంజలి 
ఘటించి మనసారా ఇలా కీర్తించుదాం 


శ్లో! నమశ్శివాభ్యాం వృషవాహనాభ్యాం _ 


ఓం నమళ్ళివాయ!/ ఓం నమళ్ళివాయ॥!! 
క 





రామప్రియాయ రఘునాథ వర ప్రదాయ 
నామ ట్రయాయ నరకార్ణవ తారకాయ 
పుణ్యషు పుణ్య భరితాయ సురార్చితాయ 
దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ 
పరివార దేవతా మండపంలో శ్రీ ఉమామహేశ్వరస్వామివారికి ఎడమ 
ప్రక్కన అనగా దక్షిణం వైపున శ్రీ రామలింగేశ్వరస్వామివారు శివలింగం రూపంలో 
పశ్చిమాభిముఖులై దర్శనమిస్తూ వున్నారు 
ఇతర పరివార దేవతామూర్తులకు మాదిరే ఈ రామలింగేశ్వరునకు 
ప్రతిరోజు ఉదయం అభిషేకం, మూడు పూటలా నివేదనలు జరుపబడు 
తున్నాయి. 
భక్త ప్రియుడై భవరోగాల్ని నివారణ చేస్తున్న ఈ స్వామివారిని స్తుతించి 
ముందుకు సాగుదాం. 


73 
6 


భోవీయాయ భనరోగ భయాపహాయ 

ఉగ్రాయ దుఃఖ భవసాగర తారణాయ 

బ్యోతిర్మయాయ గుణవొము సువిప్కితాయ 

దారిద్య దుఃఖ దపహానాయ నమశ్శివాయ 

ఓం నమళ్ళీవాయ॥/ ఓం నమళ్ళివాయ// 
శశ 3 3 


ప్రమథ గణపతి 
నమస్తే గజి వత్రాయ హీరంబాయ నమో నమః 
ఉంకారాక్చతి రూపాయ సరుణాయ నమో నమః 
పరివార దేవతా మండపంలోనే పశ్చిమాభిముఖంగా కూర్చున్న భంగిమలో 
చతుర్భుజుడై మూషిక వాహనంతో దర్శనమిస్తున్న శిలామూర్తి శ్రీ ప్రమధ గణపతి 
శ్రీ రామలింగేశ్వరస్వామి శివలింగానికి దక్షిణ దిక్కున ఆనుకొని వున్న 
ఈ ప్రమధ గణపతి శిలామూర్తి సుమారు ఒకటిన్నర అడుగులు వుంటుంది 


పై రెండు చేతుల్లో పాశ అంకుశాలను క్రింది కుడిచేతిలో విరిగిన దంతాన్ని, ఎడమ 
చేతిలో మోదకాన్ని ధరించి గుజ్జు రూపంతో నిండుగా దర్శనమిస్తున్నాడు 


ఈ గణపతికి రూడ ఇతర పరివార దేవతల మాదిరే ఉదయం అభిషేకం, 
మూడు పూటలా నివేదనలు జరుగుతున్నాయి ఉపాసించిన వారికి అణిమాది 
అష్టసిద్ధులను ప్రసాదించే ఈ ప్రమధ గణాధిపతిని ఇలా స్తుతించుదాం 

జై గణోళ పాహిమాం! శ్రీ గణోళ రక్షమాం! 
ఓం నమళ్శివాయ॥ ఓం నమళ్ళివాయ// 


శర 33 





వైకర్తనో వివస్వాం శ్చ మార్తాండో భాస్కరో రవిః 
లోక ప్రకాశకః శ్రీమాన్‌ లోక చక్షుర్రహే శ్వరః 


లోకసాక్షీ త్రిలోకేశః కర్తాహర్హా తమిస్రహా 
తపనస్తాపన శ్చైవ శుచిః సప్తాశ్వవాహనః 


74 


గభప్తి హస్తో బ్రహ్మాచ సర్వదేవ నమస్కృతః 
ఏకవింశతి రిత్యేష స్తవ ఇష్ట స్పదా మమ. 


శరీరారోగ్యద శ్రైవ ధనవృద్ధి యశస్మరః 
స్తవరాజ, ఇతి ఖ్యాత స్ర్రిషు లోకేషు వ్యశుతః 


య ఏతేన మహాబాహో ద్వేసంధ్యే సమయోదయే 

స్తాతిమాం ప్రణతో భూత్వా సర్వపాపైః మముచ్యతే 

మానసం వాచికం వాపి కాయికం యచ్చ దుష్కృతం 

ఏక జాప్యేన తత్సర్వం ప్రణశ్యతి మమాగ్రతః 

ఏష జప్య శ్చ హోమ శ్చ సంధ్యోపాసన మేవ చ 

బలి మంత్రో£_ర్హ్య మంత్రో2_థ ధూపమంత్ర£_స్తదైవచ 

సూర్యభగవానుణ్ణి పైన పేర్కొన్న ఇరువది యొక్క నామాలతో ఎవరైతే 

కీర్తిస్తారో, అర్చిస్తారో వారికి శరీరారోగ్యం, సంపదలు, కీర్తి సిద్ధిస్తాయి అని భవిష్య 
పురాణం ఘోషిస్తూన్నది 


ప్రత్యక్ష దైవవుయిన సూర్యభగవానుడు కపిలేశ్వర క్షేత్రంలో 
“శ్రీ శివసూర్యస్వామి' పేరుతో విరాజిల్లుతూ పూజలందుకొంటున్నాడు 


సారభావ వివృత్యర్థం 
శివ సూర్య పూజాం కరిష్యే 


అనే సంకల్ప వాక్యానుసారంగా సూర్య[గ్రహం వల్లగాని, సూర్యకిరణాలవల్ల గాని 
శివక్షేత్రం అయిన కపిలతీర్థంలో దోషాలు కలుగకుండా, ఒకవేళ కలిగినా 
తొలగడానికి గాను తొలదొల్త శ్రీ శివసూర్యస్వామి వారికి పూజ జరుపబడుతుంది 
ఈ సూర్య పూజ జరిగిన తర్వాతనే నిత్యమూ శ్రీ కామాక్షీ కపిలేశ్వరల ఆరాధన 
చేయబడుతుంది " 


పరివార దేవతా మండపంలో పశ్చిమాభిముఖంగా రెండడుగుల ఎత్తు 
వేదికపై దక్షిణం వారకు చిట్టచివర నిలిచివున్న శిలామూర్తి శ్రీ శివసూర్యస్వామి 


75 


రెండు చేతుల్లోను పద్మాలను ధరించి కిరీటాది అలంకారాలతో స్థానకమూర్తిగా 
దర్శనమిస్తున్న ఈ శిలా విగ్రహం ఎత్తు సువూరు నాలుగు అడుగులు 
వుంటుంది. 


ఈ శివసూర్యస్వామివారికి ప్రతిరోజు ఉదయం అభిషేకం, ఉదయం, 
మధ్యాహ్నం, సాయంత్రం నివేదనలు జరుగుతున్నాయి 


సూర్యభగవానుడు ఈ క్షేత్రంలో శివసూర్యస్వామిగానే కారకుండా 
ప్రత్యేకంగా నవగ్రహ మండపంలో ఇతర (గ్రహదేవతలతో పాటు ప్రధాన [గ్రహ 
దేవతగా కూడా విరాజిల్లుతూ అర్చనలందుకుంటున్నాడు 
భక్త జనుల పాపాలను పరిహరిస్తూ బ్రహ్మవిష్ణు మహేశ్వర స్వరూపంతో 
(తివూర్త్యాత్మకుడై ప్రత్యక్ష భగవానుడిగా దర్శనమిస్తున్న శ్రీ శివసూర్య 
స్వామివారిని ఈ క్రింది “అష్టకం”తో ప్రార్థించుదాం 
ఆదిదేవ! నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర! 
దివాకర! నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే 
సప్తాశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్‌ 
శ్వేతపధ్యధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్‌ 
లోహితం రథమారూఢం సర్వలోక పితామహమ్‌ 
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్‌ 
త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరమ్‌ 
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్‌ 
బృంహితం తేజసాం పుంజం వాయురాకాశ మేవచ 
ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహమ్‌ 
బంధూక పుష్ప సంకాశం హారకుండల భూషితమ్‌ 
ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్‌ 
విశ్వేశం విశ్వకర్తారం మహాతేజః ప్రదీపనమ్‌ 
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్‌ 


76 


శ్రీ విష్ణుం జగతాంనాథం జ్ఞానవిజ్ఞాన మోక్షదమ్‌ 
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్‌ 
సూర్యాష్టకం పరేన్నిత్యం గ్రహపేడా ప్రణాశనమ్‌ 
అపుత్రో లభతే పుత్రం, దరిద్రో ధనవాన్‌ భవేత్‌ 
ఆమిషం, మధుపానం చ యః కరోతి రవేర్డినే 
సప్త జవ్య భవేద్రోగీ జవ్మ జన్య దరిద్రతా. 
స్రీ జైల మధుమాంసాని యే త్యజంతి రవేర్చినే 
న వ్యాధి లోక దారిద్ర్యం, సూర్యలోకం చ గచ్భతి 
ఓం ళివ సూర్యాయ నమః ఓం ళిన సూర్యాయ నమః॥॥/ 
శస 1 
నవగ్రహమండపం 


శ్రీ కొమాక్షీ కపిలేశ్వర స్వామివారల ప్రదక్షిణా మార్గంలోని పరివార దేవతా 
మండపంలో నవ[గ్రహదేవతలు ప్రతిష్టింపబడిన వేదిక నెలకొని వుంది. సుమారు 
నాలుగు అడుగుల ఎత్తు వున్న అరుగుపై ఆయా స్థానాలలో ఆయా 
(గ్రహమూర్తులు ్రతిష్టింపబడినాయి. 
ఆదిక్యాయ చ సోమాయ 
మంగళాయ బుధాయచ 
గురు శుక్ర శనిభ్య శ్చ 
రాహవే కేతవే నమః 
ఈ వేదికపై ఒక్కొక్క విగ్రహం సుమారు ఒక అడుగు పరిమాణం గలిగిన 
నవ[గ్రహాల శిలామూర్తులు నెలకొల్బబడి వున్నాయి. 
ఆరాధనా విశిష్టత 
శ్రీ వేంకటేశ్వరస్వామివారికి శనివారమనిన మహాప్రీతి ఆయనను 
సేవించివారికి శనిగ్రహాది దోషాలు శీఘ్రకాలంలోనే నివారణవువుతాయి. 
తిరుమలలో ప్రతిరోజు శ్రీ వేంకటేశ్వరస్వామి శనిగ్రహ ప్రీతిగా నువ్వుల పిండిని 
నివేదనగా స్వీకరిస్తారు. అందువల్ల శనివారంనాడు శ్రీ వేంకటేశ్వరస్వామివారిని 
77 


కొలవడం శ్రీ వేంకటాచలయాత్ర చెయ్యడం విశిష్టంగా పేర్కొనబడింది. ఆ 
తిరుమలయాత్రలో ముందుగా ఆ క్షేత్రం మూలంలో వున్న ప్రసిద్ధమైన 
పుణ్యస్థలం కపిలతీర్థాన్ని దల్శిలిచి సేవించడం మరింత విశిష్టంగా చెప్పబడింది. 

ఈ పుణ్యక్షేత్రంలో స్వయంభూమూర్తిగా వెలసిన స్వామి శ్రీ కామాక్షీ 
సమేత శ్రీ కపిలేశ్వరస్వామి. భక్తులు, యాత్రికులు అనేక తీర్థాల సంగమమైన, 
పుణ్యతమమైన కపిలతీర్థంలో స్నానం చేసి శ్రీ కామాక్షీ కపిలేశ్వరులను దర్శించిన 
అనంతరం తమ ([గ్రహశాంతి కోసం ఇచట నవ[గ్రహాలను ఆర౮ాధించినట్టయితే 
వోేష ఫలితాలు కలుగుతాయి 


ఆ యా (గ్రహదోషాలతో పీడింపబడుతూ. సుఖశాంతులకు దూరమైన 
వారు, ముఖ్యంగా గురుదోషం, అష్టమ గురుడు, కుజదోషం, సర్పదోషం, 
నాగదోషం, ఏలినాటి శని, అష్టమశని, అర్భాష్టమశని, రాహు, కేతు దోషాలు.... . 
ఉన్నవారు శాంతి చేసుకొని ఆ దోషాల నుండి నివృత్తిని పొందడానికి ప్రశస్తమైన 
క్షేత్రంగా ఈ కపిలతీర్థం ప్రఖ్యాతి గాంచింది. 

సర్వతీర్థ సంగమమైన ఇక్కడి కపిలతీర్థ పుష్కరిణిలో స్నానమాడిన 
తరువాత శ్రీ కామాక్షీ కపిలేశ్వర స్వామివారలను ఇచటి నవగ్రహదేవతలను అభిషేక 
అర్చనాదులతో, ప్రదక్షిణ నమస్కారాలతో సేవించినట్లయితే సకల [గ్రహదోషాలు 
తొలగడమే గాక, భయంకరమైన కర్మవ్యాధులు కూడా నశిస్తాయనేది విశ్వాసమే 
గాక భక్తుల అనుభవాల్లో నిరూపితమైన సత్యం కూడ 


ఉదయం ఆలయం తెరచింది మొదలు రాత్రి ఆలయం మూసేంత 
వరకు భక్తులు ఈ నవగ్రహాలకు అర్చనలు నిర్వహించుకోవచ్చు. ప్రదక్షిణ 
నమస్కారాలు చేసుకోవచ్చు. 

ముఖ్యంగా భక్తులు తమ తమ నక్షత్రంతో కూడిన రోజులలోగాని, ఆయా 
(గ్రహదేవతలకు సంబంధించిన ఆయా రోజుల్లో గాని, నిర్ణీత రుసుమును చెల్లించి 
అఆ రోజు ఉదయం పూట మాత్రమే అభిషేకాదులు చేయించుకోవచ్చు 
అభిషేకంలో ఉపయోగించే పాలు, పెరుగు, వగైరా అభిషేక ద్రవ్యాలను భక్తులు 
తెచ్చుకోవలసి వుంటుంది. 


ప్రధానంగా ప్రతి శనివారం నాడు, త్రయోదళితో కూడిన శనివారం 
(శనిత్రయోదశి), అమావాస్యతో కూడిన శనివారం, అమావాస్యతో కూడిన 
సోమవారం, మాసశివరాత్రి, మహాశివరాత్రి ..... ఇలాంటి విశేష దినాల్లో భక్తులు 


78 


ఈ నవ([గ్రహాలకు అభిషేకం చేయించుకోవచ్చు. ఇలాంటి ప్రత్యేక దినాల్లో 
వేలాదిమంది భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించి గ్రహశాంతులను చేయించు 
కొంటారు 


ఈ నవగ్రహాలకు తైలం (నువ్వులనూనె), క్షీరం, పెరుగు, తేనె, కొబ్బరి 
నీళ్లు, చందనం, పన్నీరులాంటి (ద్రవ్యాలతో శుద్ధజలంతో నవుక చవుక 
మంత్రాలతో అభిషేకాలు జరుగుతవి. పిదప ఈ నవ([గ్రహాలకు వస్త్రాలంకరణ, 
పుష్పాలంకరణ చేసిన తర్వాత వరుస క్రమంలో అదిత్యాది నవగ్రహాలను ఆయా 
అప్టోత్తర శతనామాలతో అర్చిస్తారు పిదప ఘనంగా కొబ్బరి కాయలు, పండ్లు 
నివేదనలు చేసి కర్పూర మంగళ హారతులిస్తారు భక్తులు ప్రదక్షిణ సాష్టాంగ 
నమస్కారాలు సమర్చించిన అనంతరం తమ తమ [గ్రహదోషాలకు అనుగుణంగా 
నవధాన్యాలను దక్షిణ తాంబూలాలను దానం చేసుకొని పునీతులైన తర్వాత, 
మళ్లీ శ్రీ కామాక్షీ కపిలేశ్వర స్వామివారల దర్శనం చేసుకొని సంతృప్తులవుతారు 


వివాహం కావలసినవారు, సంతానం లేనివారు, సంతాన నష్టం 
అయ్యేవారు, రోగ పీడితులు, దారిద్ర్య పీడితులు, మనశ్శాంతి లేనివారు, 
నిరుద్యోగులు, పరీక్షల్లో కృతార్ణులు కాలేని విద్యార్థులు, . .ఇలా ఎందరెందరో 
ఎన్నెన్నో సమస్యలతో సతమతమవుతూ బాధలు పడేవారు ఈ క్షేత్రంలో దీక్షగా 
స్నాన అభిషేక అర్చనాదులు నిర్వర్తించుకొంటూ వుంటారు ఇలా సమస్త బాధల 
నుండి నివారణ పొందగలిగే పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న కమనీయ తీర్ధ రాజం 
శ్రీ కొమాక్షీ సమేత శ్రీ కపిలేశ్వర క్షేత్రం. 


ఈ క్షేత్రంలో నెలకొని వుండి భక్తుల ప్రార్థనలన్నిటిని ఆలకిస్తూ 
అనుగ్రహిస్తూ వున్న నవగ్రహదేవతలను ఇలా ప్రార్థిద్దాం 


నవగ్రహస్తోత్రం 
సూర్యుడు 
జిపాకుసుము నంకాళం కాశ్యపేయం మవాద్యుతమ్‌ 
తమోం౦ సర్పపావమ్నుం ప్రణతోప్మి దివాకరమ్‌ 
చంద్రుడు . 


దధిళంఖ తుషారాభం శ్షీరార్జవ నముదృవమ్‌ 
నమామి శశినం పోనుం శంభోర్మకుట భూవణమ్‌ 


7 


కుజూడు 

ధరణీ గర్భ సంభూతం విద్యుత్నాంతి నమవ్రభమ్‌ 

కుమారం శక్టి హస్తం చ తం మంగళం ప్రణమామ్యహమ్‌ 
మిధుడు 

ప్రియంగు కలికాశ్యాముం రూపడా వ్రతిమం బుధమ్‌ 

శొమ్యం డౌొమ్య గుణోపతం తం బుధం ప్రణమామ్యహమ్‌ 
గురుడు (బృహస్పతి, 

దేవానాం చ బుషీడాం చ గురుం కాంచన నన్నిధమ్‌ 

బుద్దిభూతం త్రిలోకేళం తం నమామి బృహస్పతిమ్‌ 
శుక్రుడు 

హిమకుంద వృుడాలాభం దైత్యానాం వరమం గురుబమ్‌ 

సర్పశాఫ్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్‌ 
శనైళ్ళడుడు 

నీలాంజన సమాభాసం రవివుతం యమా(గ్రజిమ్‌ 

భాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్‌ 
రాహువు 

అర్ధకాయం మహాదీరం చంద్రాదిత్య విమర్దనం 

సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణనూమ్యహమ్‌ 
కేతువు 

ఫలాళ వుప్పు సంకాశం తారకాగ్రహమస్తకమ 

రౌదం రొదాత్య్మకం ఘోరం తం కేతుం నమామ్యహమ 
స్తోతఫలం 

శ్లో తి వ్యాన ముఖోద్గీతం యుః వరేత్‌ నుమాహితః 

దివానా యది వా రాత్రా విఘ్నశాంతర్భవిప్యతి. 
శ్లో నరనారీ నృపాడాంచ భవేదుస్ప్వృప్తనాశనమ్‌ 
ఐశ్వర్యమయతులం తేపామాలోగ్యం వుప్రివర్ధనమ్‌ 


ణు 


ళ్లో॥ గ్రహనక్షత్రవాః పీడాః తన్ఫరాగ్ని సముద్భవాః 
తాః సర్వాః ప్రళమం యాత్తి వ్యాసో బూతే నసంశయః 
ఆదిత్యాయ ద సోమాయ మంగళాయ బుధాయ దబ 
గురు శుక్ర శనిభ్య శృ రాహవే కేతవే నమః _ 
ఓం నవగ్రహదేవతాయై నమః: ఓం నవగ్రహదేవతాయై నమః// 


న 


కార్తికేయం మహాభాగం మయూరలోవరి నంస్థితమ్‌ 
తవ్తకాంచన వర్దాభం శక్తి హస్తం వరవ్రదమ్‌ 
ద్విపడ్కుజం శతుహంతం నానాలంకార భూప్తితమ్‌ 
వ్రనన్న వదనం దేవం సర్వసీనా సమావృతమ్‌ 
- శ్రీ శంకర భగవత్పాదులు 


శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికే కువూరస్వామి, షణ్ముఖుడు, 
స్కందుడు, కార్తికేయుడు - అని అనేక పేర్లు వున్నాయి 


కపిలేశ్వర క్షేత్రంలో పరివార దేవతా వుండపంలో ఏకాంతసేవా 
మండపానికి ప్రక్కన ప్రత్యేకంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి సన్నిధి వుంది 
ఈ చిన్న సన్నిధి అంతరాళం, గర్భాలయం అని రెండు భాగాలుగా వుంది 
సుమారు ఐదడుగుల చతుర(స అంతరాళం దాటిన తర్వాత సుమారు 
ఐదడుగుల నలుచదరపు గర్భాలయంలో మూడడుగుల వత్తు వున్న వేదిక మీద 
శ్రీ వల్లీదేవసేనా సమేతంగా షణ్ముఖుండైన సుబ్రహ్మణ్యస్వామివారి శిలామూర్తి 
సుప్రతిష్టితమైై అలరారుతూ వుంది. 

సుబ్రహ్మణ్యుడు మయార వాహనంపై ఆసీనుడై షణ్ముఖుడై వివిధ 
ఆయుధాలు, అభయ వరదవలుదలు ధరించిన ద్వాదశ భుజాలతో 
విరాజిల్లుతూ వున్నాడు. ఈ స్వామివారికి ఇరుప్రక్కల ఆయన దేవేరులు వల్లీ 
దేవసేనలు స్థానక (నిలుచున్న) భంగిమలో ద్విభుజాలతో దర్శనమిస్తూ వున్నారు. 
శ్రీ స్వామివారికి కుడివైపున వున్న వల్లీదేవి తన ఎడమ చేతిలో కలువ పువ్వును 


ధరించి, కుడిచేతిని హొయలు మెజియ (వేలాడదీసి (లంబితం) వుంటుంది 
81 


శ్యామాం పంకజ ధారిణీం మణిలన 
త్రాటంక కర్గోబ్బ్యలాం 

సవ్యే ఆబకరాం కిరీట మకుటాం 
మంగస్తనీ కంచుకామ్‌ 

వన్యాం వ్యాథ నృపాన్నయాం శరవణో 
ద్యూతస్య సవే స్థితాం 

గు౦జా మాల్యధరాం ప్రవాళవదనాం 
వల్లీశ్వరీం కాం భజే. 


శ్రీ వల్లీదేవి శ్యామలమైన (నల్లని) శరీర ఛాయ గలది మణులతో 
విలసిల్లుచున్న ఉజ్జ్వలవుయిన చెవి కవ్ములు ధరించినది రత్నాలతో 
ఒప్పారుచున్న సువర్ణ కిరీటంతో ప్రకాశించుచున్నట్టిది ఎత్తైన స్తనములను 
కప్పుచున్నపట్టు రవిక (కంచుకము) కలిగినదై గురువింద దండలను ధరియించి 
పవడం వలె నెజ్టనైన ముఖమండలంతో తేజరిల్లుచున్నది త్రిభంగి (మూడు 
వంపులు)గా నిలిచియున్న ఈ దేవి కుడిచేయి లంబితంగా ఉన్నది ఎడమ 
చేతిలో కలువ పువ్వును ధరించి యున్నది. 


ఇటువంటి దివ్యాకృతితో, కిరాత రాజు వంశంలో అవతరించి 
యున్నదియును షణ్ముఖ స్వామికి కుడి ప్రక్కన వేంచేసివున్న శ్రీ వల్లీదేవిని భక్తితో 
సేవించుచున్నాను. 


అలాగే దేచసేనాదేవి కుడిచేతిలో కలువపువ్వును ధరించి ఎడమ చేయిని 
లంబితముగా ్రేలదీసి సుబ్రహ్మణ్యస్వామికి ఎడమ భాగంలో నిలిచి ఉన్నది 


పీఠా ముత్సల ధారిణీం శచిసుతాం 


దివ్యాంబరాలంకృతాం 
వామే లంబకరా మహేద్రి తనయాం 
మందార మాల్యోజ్బ్వలామ్‌ 
దేవై రర్చిత పాదుకాం శశిముఖీం 
సేనాదివామే స్థితాం 
దివ్యాం భూషణ భూషికాం ద్వినయనాం 
సేవాం త్రిభంగీం ధజే 


82 


దేవసేనాదేవి బంగారు వంటి పసుపు పచ్చని శరీరకాంతులు కలిగి, దివ్య 
వస్తాలచే అలంకరింపబడినదై కుడి హస్తంలో కలువపూవును ధరించినదై ఎడమ 
చేయిని లంబితముగా జేసి కల్పవృక్షహారములను వివిధములగు మణిమయ 
భూషణాలను దాల్చి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఎడమ ప్రక్కన విలసిల్లుచున్నది 
శచీదేవికి ఇంద్రునకు ముద్దుల బిడ్డయై దేవతలందరిచేత పూజింపబడుతున్న 
దేవసేనాదేవిని భజించుచున్నాను. 


ఈ రీతిగా ఉభయ దేవేరులతో విరాజిల్లుతూవున్న షణ్ముఖునికి పాలు, 
పెరుగు వెలుదలెన పంచామృతాలతో (ప్రతిరోజు ఉదయుం అభిషేకం 
జరుపబడుతుంది. ప్రతిదినం ఉదయం, మధ్యాప్నం,సాయంత్రం - మూడు 
పూటలా నివేదనలు సమర్పింపబడుతున్నవి 


ప్రతి మంగళవారం ఉదయం, ప్రతి నెలా కృత్తికానక్షత్రం రోజున, 
షష్టిరోజున విశేషంగా పంచావ్శతాలతో అభిషేకాలు జరిగిన తర్వాత 
వస్తాభరణాలతో, పుష్పమాలలతో అలంకరించి అప్టోత్తర శతనామాలతో అర్చనలు 
ఘనంగా నివేదనలు నిర్వహింపబడుతవి 


అంతమాత్రమేగాక ప్రతి ఆదివారం, ప్రతి మంగళవారం, శని త్రయోదశి, 
మాసశివరాత్రి, శనివారం అమావాస్య, అమావాస్యతో కూడిన సోమవారం నాడు 
ఇలాటిం రోజుల్లో కుజదోషం, నాగదోషం, సర్పదోషం, నవగ్రహ దోషం ఉన్న 
భక్తులు నవ(గ్రహాలను అర్చించిన తరువాత ఈ సుటబ్రహ్మణ్యేశ్వరుని 
అర్చించినట్లయితే పై దోషాలన్నీ తొలగుతాయని ప్రసిద్ధి ఎందరో భక్తులు పెళ్లి 
కావలసిన వారం, సంతానం కావలసినవారు కపిలేశ్వర క్షేత్రంలోని 
సుబ్రహ్మణ్యేశ్వరుని దీక్షతో భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో 'సేవించి ఇష్టార్ధసిద్ధిని 
పొందినవారున్నారు, పొందుతూనే ఉన్నారు. 


క్రీ.శ. 15వ శతాబ్దానికి చెందిన వాగ్గేయ కారుడు సుబ్రహ్మణ్యేశ్వరుని 
పరమభక్తుడైన అరుణగిరినాధర్‌ అను తమిళ వాగ్గేయకారుడు కపిలతీర్థంలో 
వెలసిన షణ్ముఖుడైన కుమారస్వామిని తమిళంలో చాలా గొప్పగా కీర్తించినాడు. 
అరుణాచల నివాసియైన ఈ భక్తుడు దేశ సంచారం చేస్తూ ఎన్నో క్షేత్రాల్ని దర్శించి 
కీర్తించిన మహనీయుడు ఈయన. 
83 


ఇంతటి ప్రశస్తి గాంచిన ఈ షణ్ముఖిస్వామికి ప్రతి సంవత్సరం మూర్గశిర 
మాసంలో శుద్ధ షష్టినాడు (ప్రదోషకాలంలో షష్టి ఉన్న రోజున) “స్కంద షష్టి 
ఉళ్స్ళవం” జరుగుతుంది. ఈ రోజున షణ్య్ముఖుని మూలమూర్తులతో పొటు, 
ఉత్సవవలూర్తులకును అభిషేకార్చనలు నివేదనలు జరుగుతవి విశేష 
అలంకరణలు చేయబడతవి. ఆ సాయంత్రం వల్లీ, దేవసేనా సమేతంగా 
శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి నెమలి వాహనంపై తిరుపతి పురవీధుల్లో వైభవంగా 
ఊరేగింపు జరుగుతుంది. 


ప్రతి సంవత్సరం మార్గశిరమాసం పున్నముకు పూర్తి అయ్యేటట్లు 
కపిలతీర్థ పుష్కరిణిలో జరుపబడే మూడు రోజుల తెప్పోత్సవంలో, రెండవ రోజున 
శ్రీ వల్లీ దేవసేనా సమేతంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని ఉత్సవవూర్తులకు 
తెప్పోత్సవం జరుగుతుంది. విద్యుద్దీపాలతో, పూలమాలలతో శోభాయమానంగా 
అలంకరింపబడిన తెప్పపై వేద పారాయణలతో సంగీత గానాలతో మంగళవాద్య 
పురస్సరంగా జరిగే ఈ ఫ్లవోత్సవం నయనానందకరంగా వుంటూ వేలాదిమంది 
భక్తులకు అలరిస్తుంది 

సర్వదోష పరిహారకుడు, సంతాన ప్రదాత జ్ఞానప్రదాత, యోగప్రదాత 
అయిన శ్రీ షణ్ముఖుని నిత్యమూ దీక్షగా సేవించి, సుప్రసిద్ధమైన అష్టక స్తోత్రంలో 
ఇలా స్తుతించుదాం! 





నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్‌ 
తస్యాత్రదాన వరివూరిత భ్తాకామ 
(అుత్యాగము వణవ వాచ్య నిజస్పరూవ 
వభ్లీ సనాథ' మమదేహి కరావలంబమ. 


కొందా నురేంద మదఖండన శక్తి శూల 
పొశాది శస్త్ర పరిమండిత దివ్యపాణో 
శ్రీకుండలీశ ధృతతుండ శిఖేంద్రవాహ 
వల్లీ సనాథ! మమదేహి కరావదందియ్‌. 


దేవాదిదేవ? రథమండల మధ్యవేద్య 

దేవేంద పీడనకరం దృడదావ హస్తము 
శూరం నిహత్య నురకోటిఖి లీడ్యమాన 
వల్లీ సనాథ! మమదేహి కరావలంబమ. 


హీరాది రత్త మణీయుక్ల కిలటవోర! 

కేయూర కుండల అసతృ్క్మవదాభిరామ! 
హేవీర తారక జయామరబ్బంద వంద్య 
వల్లీ సనాథ! మమదేహి కరావలంబమ. 


వందాక్షరాది మనుమంత్రిత గాంగతోయై: 
వందామ్చుతైః వ్రముదితేంద్ర ముబైర్యువృంధదైః 
వట్టాభిష్కిక హరివుత వరాసనాథ?/ 

వఖ్లీ సనాథఢ! మమదేహి కరావలంబము. 


శీ కార్తికేయ కరుణామృత వూర్ణద్దష్త్రా 
కామాది రోగ కలుష్‌క్పత దుప్రచిత్తమ 
సిక్తాతు మామవ కఠాధర కాంత కాంత్యా 
వల్లీ సనాథ/! మమదేహికరావలంబమ 


85 


సుబ్రఫ్మాణ్యాష్టకం వుణ్యం యే వర్తి ద్విదోత్తమా? 
తే నర్చేముళ్లి మాయాత్తి సుబవ్లణ్య ప్రపాదతః 
నుబ్రవ్యాణ్యాప్టక మిదం ప్రాత రుత్సాయ యః వరేజ్‌ 
తోటి డవ్యకృతం పాపం తల్‌క్షణా దేవనశ్యతి, 

ఓం నమళ్ళివాయ! ఓం నముళ్ళివాయ॥! 


న్‌ శరర 


శ్రీ కామాక్షీ సమేత శ్రీ కపిలేశ్వరస్వామివారి పరివార దేవతా మండపంలో 
“ఏకాంతసేవా మండపం” ప్రత్యేకంగా ఎతైన శిలావేదికగా తూర్పుముఖంగా 
అమరివుంది ఈ మండపానికి ఇనుక కడ్డీలతో కూడిన తలుపులు అమర్చడి 
ఉన్నాయి 

ప్రతిరాత్రి చిట్టచివరగా శ్రీ కామాక్షీ కపిలేశ్వరస్వామివారలకు ఏకాంతసేవ 
(పవళింపుసేవ) నిర్వహిస్తారు అందువల్లే ఇది ఏకాంతసేవా మండపం అని 
పిలువబడుతున్నది 


ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులలో అశ్వయుజ శుద్ధ పాడ్యమి 
వెలుదలు శుద్ధదశమి వరకు ఈ మండపంలోనే ఆ కామాక్షీ అమ్మవారి 
“కలశ స్థాపన” చేసి లలితా సహస్ర నామాలతో కుంకుమార్చనలు నిర్వహింప 
బడతవి 


అట్లే తులామాసం పున్నమినాడు శ్రీ కపిలేశ్వర మహాశివలింగానికి జరిగే 
అన్నాభిషేక సమయంలో ఈ ఏకాంత సేవా మండపంలో “శ్రీ కపిలేశ్వరస్వామివారి 
కలశ స్థాపన” చేయబడి వేదపండితుల చేత ఏకాదశవార రుద్ర వముంత్ర 
పారాయణ నిర్వహింపబడుతుంది 


ఇదిగాక ఈ ఏకాంతసేవా మండపం “ఉత్సవ ప్రతిమామండపం”గా 
రూడ ఉపయోగపడుతున్నది ఈ మండపంలో చల ్రతిష్టతో నెలకొల్పబడిన 
అయా పంచలోహ ప్రతిమలు చోటు చేసికొని ఉన్నాయి ఉత్సవ ప్రతిమలతో 
నిండియున్న ఈ ఏకాంతసేవామండపం సాక్షాత్తు కైలాసమే దిగివచ్చిందా! 
అన్నట్టుగా చూపరులకు గోచరిస్తూ ఆనందాన్ని ప్రసాదిస్తూ వుంటుంది 
86 


ఇక్కడ శ్రీ కామాక్షీ కపిలేశ్వరుల ఉళ్సవమూర్తులైన శ్రీ సోమస్కందమూర్తి 
శ్రీ కొమాక్షీ దేవి, శ్రీ శుక్రవారపు దేవి, శ్రీ చంద్రశేఖరస్వామి శ్రీమనోన్మణి 
అమ్మవారలు, శ్రీ నటరాజస్వామి శివకామసుందరి అమ్మవారలు, శ్రీ వినాయక 
స్వామి, శ్రీ వల్లీ దేవసేనా సవేత కువూరస్వామి, శ్రీ త్రిశూల స్వామి, 
శ్రీ చండికేశ్వరస్వామి, శ్రీ మాణిక్యవాచకర్‌స్వామి మున్నగు పంచలోహమూర్తులు 
ఈ మండపంలో నెలకొని వున్నాయి 

ఆయా మూర్తుల రూప వోశేషాలను గూర్చి ఆ మూర్తులకు జరిగే ఉత్సవ 
విశేషాలను గూర్చి తెలిసికుందాం 


ఓం నమళ్ళివాయ! ఓం నమళ్ళివాయ॥!! 
న 


శ్రీ సోమస్కందమూర్తి 

శ్రీ కపిలేశ్వరస్వామివారికి అత్యంత ప్రధానవైన ఉత్సవవలూర్తి 
శ్రీ సోమాస్కందమూర్తి పరమశివునకు ఉన్న ఇరవై ఐదు రూపాలలో ఇది మిక్కిలి 
ప్రశస్తమైనదిగా శైవాగమంలో చెప్పబడుతున్నది 

స ఉమా స్కందమూర్తి అనగా ఉమాదేవి (పార్వతి)తోను, స్కందుని 
(కువూరస్వామి) తోను కలిసి వున్న శివవమూర్తి అనగా ఒకే పీరంపై 
విడదీయకుండా ఏర్పాటు చేయబడిన ముగ్గురు మూర్తుల సమాహారమే 
శ్రీ సోమాస్కందమూర్తి 

ఎల్లప్పుడు స్కందునితోను పార్వతితోను విడివడకుండా ఒకే పీరంపై వుండే 
ఈ సోమాస్కందమూర్తికి ఉత్సవాల్లోనూ, ఊరేగింపుల్లోనూ విశేషమైన ప్రాధాన్యం 
ఉంది ఈ మూర్తి రూప వోేషాలు ఇలా పేర్కొనబడినాయి 


శ్లో! ఉద్యద్భాను నిభం దతుష్కరయుతం కేయూర వోరభిః 
దివ్యం వస్థ్రధరం జటామకుటినం సంశోభి నేతతయమ్‌. 
వామే గొరియుతం నుఖాన ముభయోర్మధ్యే కుమూరస్థితం 
సోమాసృంద విభుం మృగాభయ వరాన్‌ టంకం దధానం భజో 
ల్లో!  పోమాన్మందశ్వరం ప్రోక్టం భోగళ్రీ నమన్వితమ్‌ 
బతుర్భుజం శత్రిణ్యోత( ద జటా మకుట మండితమ్‌ 
87 


శ్లో సర్వాభరణ సంయుక్రత తధాభయ హస్తకమ్‌ 
కృష్ణంటంకం దధానం బ దక్షీణో వామకేఓి_.పిచ 
శ్లో॥  వతంతు వామకర్ణేతు దక్షిణో నకకుండలమ 
ఉపవీతధరం దైవ శయానం వామపాదకమ్‌ 
శ్లో! లందితం దక్షీణం పాదం వామే గౌరీ సమద్వితమ 
తయోర్షధ్యగతం స్కందం సర్వలక్షణ సంయుతమ్‌. 
ల్లో! సోమాన్మంద మితి ప్రోక్టం గంగాభంద్ర సమన్వితమ్‌ 
సోమాస్మందన్య పార్చేతు భోగశ్రి శృ వామకే 
శ్లో! దీరాతు దక్షిణో పారే బాసీనా వాస్థితొచ వా 
వంభవింశతి మూర్తీనాం పోమాస్కందో మహాన్‌ మతః 
శ్లో! ఉత్సవారంభ కాలే తు సోమాస్కందో విశేషతః 
ధరాం తు కుముదం దేదీం వామే వరద సంయుతం 
శయానం దక్షిణ పాదం వామపాదం తు లందితమ్‌, 


ఒకే పీరంపై వేంచేసి “సోమాస్కందమూర్తి” అని పిలువబడుతున్న 
పరమశివుడు ఉదయిస్తున్న సూర్యుని వలె ఎర్జని శరీరచ్భాయలో, మూడు 
కన్నులతో, గంగాదేవిచే చంద్రరేఖచే అలంకరింపబడిన 'జటా జూటంతో, 
జన్నిదంతో ఎడమ భాగంలో భోగశక్తి అని పిలువబడే గౌరీ దేవితో నాలుగు 
చేతులతో, ఆభరణాలు అలంకరింపబడిన సర్వాంగాలతోను, కుడిచెవియందు 
మకర కుండలంతోను, ఎడమ చెవి యందు తాటంకం ( స్త్రీలు ధరించుకమ్మతో, 
మధ్య భాగంలో బాలుడైన కుమారస్వామితో సుఖాసీనుడై దివ్యమగు వస్త్రాలను 
ధరించి దర్శనమిస్తుంటాడు. 


ఈ స్వామి పై కుడిచేతిలో టంకమును, పై ఎడమ చేతిలో లేడిని 
(జింకను) క్రింది కుడిచేయి అభయముద్రలోను, (క్రింది ఎడమ చేయి 
కటకముద్ర (సింహకర్ణముద్ర)లో కలిగివున్నాడు. (సాధారణంగా క్రింది ఎడమ 
చేయి వరదముద్రలో వుండవలెను. కొని ఇక్కడ కటకము[ద్ర విశేషంగా 
కనబడుతున్నది ) కుడికాలు క్రిందికి వేలాడుతూ ఎడమకాలును మడచి 
కూర్చొన్నట్లుగా వున్న ఈ పంచలోహ ప్రతిము ఎత్తు సుమారు రెండున్నర 
అడుగులు ఉంటుంది 

88 


ఇదే పీఠంపైన స్వామివారికి ఎడమవైపున ద్విభుజ అయిన ఉమాదేవి 
(పార్వతీదేవి) కుడిచేతిలో కలువపూవును ఎడమచేతిని వరదభంగిమ గలదై, 
అత్యంత సౌమ్యరూపంతో కరుణా దృక్కులతో విరాజిల్లుతూ దర్శనమిస్తున్నది 
కుడికాలు మడిచి ఎడమకాలును క్రిందికి వ్రేలుతూ కూర్చొని వున్న ఈ పంచలోహ 
ప్రతిమ సుమారు రెండడుగులుంటుంది 

వీరిద్దరి మధ్య బాల రూపంతో మూడు కన్నులతో రెండు చేతులతో 
పద్మాలను ధరించి సర్వాభరణాలతో స్థానక (నిలిచివున్న) భంగిమలో వున్న 
సుమారు అర అడుగు ఎత్తుకుపైగా వున్న పంచలోపమూర్తి స్కందుడు 

శ్లో బాలరూప స్థితం స్కందం త్రినేత్రం ద్విభుజాన్వితమ్‌ 
తరకాబ్ద ధరం హస్తే సర్వాభరణ భూషితమ్‌ 

అని ప్రార్ధింపబడినాడు! స్వామి రక్త వర్గుడు కాగా దేవి శ్యామవర్ణయట! 
ఈ ఇరువురి నడుమ నున్న స్కందుడు నీలవర్డుడట! 

పరమశివ భక్తుడైన రాజేంద్ర చోళ చక్రవర్తికి పరమేశ్వరుడు ఉమాదేవి 
(పార్వతీదేవి) తోను, స్కందునితోను కలిసి స్వప్నంలో సాక్షాత్కరించాడట! 
అందువల్ల ఆ రాజు తన ఏలుబడిలో వున్న ప్రాంతంలోగల అన్ని శివాలయాల్లోను 
కలలో తనకు దర్శనమిచ్చిన “శ్రీ సోమా స్కందమూర్తి'” (ఉమతో స్కందునితో 
కూడివున్న శివుడు) యొక్క ఉత్సవమూర్తులను ఒకే పీరంపై నెలకొల్పజేసినాడట! 
ఈ సోమాస్కందమూర్తి ఆ కాలంలో అటు తమిళనాడు నుండి ఇటు శ్రీ కాళహస్తి 
- తిరుపతి వరకు ఆ రాజు పాలనలో వుండినందువల్ల కాబోలు తిరుపతిలోని 
కపిలతీర్థ క్షేత్రంలోను ఈ 'సోమాస్కందమూర్తి' మనకు దర్శనమిస్తున్నాడు. 

ప్రతిరోజు ఈ వతూర్తికి వమూడు పూటలా నివేదనలు నిర్వహింప 
బడుతున్నాయి. 

ప్రతిరాత్రి చివరగా ఈ సోమాస్కందమూర్తికి, మరొక పీరంపై ప్రత్యేకంగా 
వేంచేసి వున్న శ్రీ కామాక్షి అమ్మవారికి ఈ ఏకాంత మండపంలోనే ఏకాంతసేవ 
జరుపబడుతుంది. 

ప్రతి సంవత్సరం మాఘ మాసంలో మహాశివరాత్రి పర్వదిన సమయంలో 

-జరిగే బ్రహ్మోత్సవాల్లో ఒక నందివాహనోత్సవం తప్ప, మిగిలిన వాహన సేవలన్నీ 

ఈ సోమాస్కందమూర్తికి జరుపబడుతున్నవి. మహాశివరాత్రి మరునాటి 
సాయుంథత్ర౦ శ్రీ సోవూస్కందునికి శ్రీ కామాక్షీ దేవికి కల్యాణోత్సవం 


జరుపబడుతుంది. 
ర 


ప్రతి సంవత్సరం మార్గశిర మాపం.(ధనుర్మాసం)లో కపిలతీర్ధ పుష్కరిణిలో 
మూడు రోజులపాటు జరిగే తెప్పోత్సవంలో చివరిరోజున శ్రీ సోమాస్కందమూర్తి, 
శ్రీ కామాక్షి దేవితోపాటు పాల్గొంటారు 

శ్రీ సోమాస్కందమూర్తితో పాటు తప్పనిసరిగా మరొకపీఠంపై వేంచేసి 
వుంటూ అన్నీ సేవల్లో పాల్గొనే శ్రీ కామాక్షీ దేవిని గూర్చి తెలుసుకుందాం 


ఓం నమళ్ళివాయ! ఓం నమళ్ళివాయ/! 
ఓఓ ఓ * 


శ్రీ సోమాస్కందమూర్తికి దేవేరియై ప్రత్యేకంగా మరొకపీరంపై వేంచేసి 
వుంటూ అన్ని ఉత్సవాల్లోను ఊరేగింపుల్లోను, కల్యాణోత్సవాల్లోను పాల్గొంటూ 
వున్న పంచలోహ ్రతిమామూర్తి 'శ్రీ కామాక్షీ దేవి". స్థానక (నిలిచివున్న) 
భంగిమలో వుంటూ కుడిచేతిలో కమలాన్ని ధరించి, ఎడమచేతిని ఒయ్యారంగా 
సొంపుగా (క్రిందికి జారవిడిచి (లంబిత౦), కిరీటాది ఆభరణాలతో 
విరాజిల్లుతూవున్న ఈ ఉత్సవమూర్తి ఎత్తు సుమారు రెండడుగులు 


ప్రతి మాసశివరాత్రినాడు మరియు బ్రహ్మోత్సవంలో మహాశివరాత్రి 
మరునాడు శ్రీ సోమాస్కందునికి, ఈ కామాక్షీ దేవికి మాత్రమే కల్యాణోత్సవం 
జరుగుతుంది సోమాస్కందునికి జరిగే కల్యాణోత్సవంలో స్వామికి ఎడమ ప్రక్కన 
మరొక పీరంపై ఉన్న ఈ కామాక్షీ దేవికి మాత్రమే మాంగల్యధారణ, తలంబ్రాల 
వేడుకలు జరుగుళవి 

శరన్నవరాత్రులనే దసరా నవరాత్రులలో పదిరోజులు, ప్రతి సాయంత్రం 
రోజుకొక విధంగా వైభవంగా అలంకరింపబడిన శ్రీ కొమాక్షి అమ్మవారికి డోలోత్సవ 
మండపంలో ఊయలసేవ (ఊంజల్‌సేవ) జరుగుతుంది 

(బ్రహ్మోత్సవ సమయంలో శ్రీ సోమాస్కందునికి జరిగే అన్ని ఉత్సవాల్లోను, 
ఆయన దేవేరిగా వేరొక పల్లకిపై వేంచేసి ఉన్న ఈ కామాక్షి అమ్మవారు అన్నీ 
ఉత్సవాల్లోను దర్శనమిస్తుంది 

ఈ దేవికి ప్రతిరోజు ఉదయం, మధ్నాహ్నం, సాయంత్రం ముప్పూటలా 
నివేదనలు జరుపబడుతువి 


ఓం నమళ్శివాయ! ఓం నమళ్శివాయ॥! 


న 
90 


సర్వమంగళ మాంగల్భే 

శివే సర్వార్ధ సాధికే 

శరణ్యే శ్యంబకే దేవి 

నారాయణీ నమోస్తుతే 

కపిలతీర్థంలో వెలసిన ప్రధాన దైవం పరమశివుడు ఇచట ఈ స్వామివారు 

“కపిలేశ్వరస్వామి” అని పిలువబడుతున్నాడు ఈ కపిలేశ్వరుని దేవేరి కామాక్షీ 
దేవి అనే పేరుతో పిలువబడుతూ పూజలందుకొంటున్నది మూలమూర్తి 
అయిన ఈ అమ్మవారికి ప్రతిరూపంగా నకలు ప్రతిమగా చెప్పబడుతున్న 
పంచలోహఉత్సవమూర్తియే 'శ్రీ శుక్రవారపు దేవి” (శుక్రవారం అమ్మవారు) 


మూలవరులైన శ్రీ కామాక్షీ అమ్మవారి మాదిరే ఈ శు[క్రవారపు దేవి 
స్థానకమూర్తిగా (నిలిచి) చతుర్భుజాలతో విలసిల్లుతున్నది పై కుడిచేతిలో 
అంకుశాన్ని పై ఎడమ చేతిలో పాశాన్ని ధరించి, క్రింది కుడిచేయి అభయ 
ముద్రతోను, క్రింది ఎడమచేయి వరదముద్రతోను దర్శనమిస్తునది ప్రతి 
శుక్రవారం నాడు అభిషేకం జరిగే ఈ శుక్రవారపు అమ్మవారికి శరన్నవరాత్రులలో 
పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరినీళ్ళు, చందనం, పసుపు మున్నగు 
ద్రవ్యాలతో ఘనంగా అభిషేకం, వోేషంగా అర్చనలు, నివేదనలు జరుపబడుతవి 

శ్రీ కామాక్షీ అమ్మవారి మూలమూర్తికి ప్రధానమైన నకలు పంచలోహ 


ప్రతిమ అయిన “శుగక్రవారపు అమ్మవారిని” ఏ సందర్భంలోనూ ఆలయాన్ని 
విడిచి వెలుపలికి తీసుకొని వెళ్లరు 


ఏకాంతసేవా వుండపవునబడే ప్రతివూ వముండపంలో ప్రస్తుతం 
నవరాత్రులనబడే దేవీ నవరాత్రులలో 10 రోజులు మాత్రం శుక్రవారపు దేవిని 
స్థాపించి, అమ్మవారికి ముందుభాగంలో దేవీ కలశాన్ని ప్రతిష్టించి ప్రతిరోజు 
లలితా సహసనావూలతో కుంకువూర్చనలు, సాయంత్రం పంచవాద్య 
సవ్మేళనంతో ప్రదోషకాల దీపారాధన అనబడే వుహా వుంగళహారతి 
ఇవ్వబడుతుంది 


ఓం నమళ్ళివాయ॥! ఓం నమళ్ళివాయ॥!/ 


శశ 33 
ర 


శ్రీ చంద్రశేఖరస్వామి, శ్రీ మనోన్మజి అమ్మవారు శ్రీ కామాక్షి కపిలేశ్వరుల 
మూలమూర్తులకు ప్రాతినిధ్యం వహిచే మరియొక ఉత్సవమూర్తుల జంట 
స్థానక (నిలిచివున్న) భంగిమలో పంచలోహుతో నిర్మింపబడిన ఈ ఉత్సవమూర్తుల 
జంట ఆయా ఉత్సవాల్లో, ఊరేగింపుల్లో ఉపయోగింపబడుతున్నారు వీరిలో 
శ్రీ చంద్రశేఖరస్వామి స్వరూపం ఇలా వర్ణింపబడింది 


శ్లో! అభయ వరద హుం శౌన్యు శృంగార భావం 
వివుల వదన నేత్రం చంద్ర దింబాంళ మౌ౭ియ 
బుడొ తను నమపాద వ్థానకం విదుమాభం 
హరిణ వరళు పాణిం వద్యపీరస్థ మీడే. 


శ్రీ చంద్రశేఖరస్వామి పవడము వలె ఎగ్రని శరీరచ్భాయ గలిగి 
మధురమయిన అనురాగ భావాన్ని వ్యక్తం చేస్తూ వున్న రూపంతో, విశాలమైన 
వదనంతో, త్రినేత్రాలతో నెలవంక శిరోభూషణంతో సమానమైన మిక్కిలి చక్కని 
పాదాలతో పద్మప్రీఠంమీద నిలుచొని చతుర్భుజుడై దర్శనమిస్తున్నాడు 


పై కుడిచేతిలో గండ్రగొడ్డలిని, పై ఎడమ చేతిలో లేడిని (జింకను) ధరించి 
క్రింది కుడిచేయి అభయముద్రను, క్రింది ఎడమ చేయి నరదముద్రలోను 
విలసిల్లుతున్న ఈ మూర్తి ఎత్తు సుమారు రెండు అడుగులు ఉంటుంది. 


శ్రీ చంద్రశేఖరస్వామివారితో పాటు ఎడమ ప్రక్కనే ఆయన దేవేరిగా 
వెలసివున్న పంచలోహ ప్రతిమామూర్తిని శ్రీ మనోన్మణి అంటారు. ఈ మూర్తి 
కామాక్షీ దేవి మూలమూర్తికి మరొక ఉత్సవ విగ్రహము. ఆ దేవి స్వరూపం ఇలా 
చిత్రింపబడి ఉంది 


శ్యామాం శ్రినేత్రాం ద్విభువాం శ్రిభంగీం 
సవ్యావ సవ్య స్థిత కుంచితాంఘ్రమ్‌ 
నవ్యేతు నీలోత్పల పొడీ మీడే 

దేవన్య వాముస్థిత వద్యపీఠామ్‌. 


నీ 


శ్యామలమైన (పచ్చని) శరీరచ్భాయ గలిగినది మూడుకన్నులు గలది, 
ఎడమ కుడి పాదాలను కొలదిగా వంచియున్నది, తనువును సొంపైన రీతిని 
త్రిభంగిగా వంచి శ్రీ చంద్రశేఖరస్వామికి వామపార్శ్వంలో షద్మపీరంమీద 
నిలిచియున్నది కుడిచేతిలో నల్లకలువను ధరించి ఎడమ చేతిని హొయలుగా 
జారవిడిచి యున్నది - అయిన మనోన్మణి అమ్మవారికి ప్రార్థిస్తున్నాను 


శ్రీ చంద్రశేఖరస్వామివారికి శ్రీ మనోన్మణి అమ్మవారలకు విడివిడిగా 
ఉత్సవాలు జరుగవు వీరిద్దరికి సంయుక్తంగానే ఉత్సవం నిర్వహింపబడుతూ 
వుంటుంది. 


ప్రతిరోజు మూడువేళల ఈ మూర్తులకు నివేదనలు జరుపబడుతవి 
ప్రతి సోమవారం సాయంత్రం కల్యాణ మండపంలో శ్రీ చంద్రశేఖర మనోన్మణి 
దేవులకు ఊయలసేవ జరుపబడుతుంది 

ప్రతి సంవత్సరం మార్గశిరమాసం (ధనుర్మాసం)లో కపిలతీర్ధ పుష్కరిణిలో 
వతూడు రోజులు జరిగే తెప్పోత్సవాల్లో వెలదటిరోజున శ్రీ సిద్ధి 
వినాయకస్వామివారితో పాటు, శ్రీ చంద్రశేఖరస్వామి మనోన్మణి అమ్మవారలకు 
తెప్పోత్సవం జరుగుతుంది. 


ప్రతి సంవత్సరం వుహాశివరాత్రి రోజున శ్రీ చం(ద్రశేఖరస్వామి 
మనోన్మణిదేవికి తిరుపతి పురవీధుల్లో రజత వృషభ (వెండినంది) వాహనోత్సవం 
నిర్వహింపబడుతుంటుంది. 
ఓం నమళ్ళివాయ! ఓం నమళ్ళివాయ/! 
శశ శ 3 


'ప్రతివూ వుండపంలో కొలువైవున్న వరో జత పంచలోహ 
ఉత్సవమూర్తులు శ్రీ నటరాజస్వామి - శ్రీ శివకామసుందరి అమ్మవారు 
ల్లో! శయ్యావస్తారకే ఫ్యిట్‌ స్థిత ముత విలస 
ద్వామ ముధద్దృత్య పాదం 
జ్వాలా మాలా నుమధ్య ధృత ఫణీ శిరసి 
స్థూల మానీదివాన్‌ యః 
9 


భప్యనాలివ్ర మీలో తథుణ రని నిభం 

హస్త పాదైశ్చ నహ్లిం 

డోలాం బా భీతి ముద్రా మపి ద డముడుకం 
దిభ్రతం తం నటోశబ్‌ు 


పాము శిరస్సును చేతితో పట్టుకొని అపస్మారుడనే లాక్షసుడు పడుకొని 
యుండగా, అగ్నిజ్వాలల నడుమ శ్రీ నటరాజస్వామి ఆ అపస్మారునిపై తన 
కుడికాలును వుంచి నిలిచి ఎడమకాలును పైకెత్తి నాట్యభంగిమలో వయ్యారంగా 
దర్శనమిస్తున్నాడు ఈ నటరాజస్వామి క్రింది కుడిచేతిని అభయ ముద్రతోను, 
పై కుడిచేతిలో డమరుకాన్ని, క్రింది ఎడమచేతిని డోలా హస్తంగాను, ఎడమ పై 
చేతిలో అగ్నిని ధరించి చ తుర్భ్భుజుడ్డె విరాజిల్ద్లుతంున్నాడం అలా 
దర్శనీయుడైయున్న నటరాజస్వామివారిని ప్రార్థించుచున్నాను కుడిచెవిలో 
మకరకుండలాన్ని, ఎడమచెవిలో తాటంకాన్ని (కమ్మ) ధరించి నొసటన 
మూడవకన్నుతో నాట్య భంగిమలో వున్న స్వామి అర్ధనారీశ్వర తత్త్వాన్ని ప్రబోధిస్తూ 
దర్శనమిస్తూ దర్శనమిస్తున్నాడు సుమారు మూడు అడుగుల ఎత్తుతో వున్న 
శ్రీ నటరాజ స్వామివారి పంచలోహఉత్సవమూర్తికి ఎడమ ప్రక్కనే ఆయన దేవేరి 
అయిన శివకొము సుందరి అమ్మవారి రెండున్నర అడుగుల పంచలోహ ప్రతిమ 
చోటు చేసుకున్నది అగ్ని జ్వాలల మధ్య స్థానకమూర్తి అయిన శివకామసుందరి, 
నటరాజ స్వామియొక్క అభిన్నశక్తిగా చెప్పబడుతున్నది ఈ అమ్మవారు 
ద్విభుజియై కుడిచేతిని చిన్ముద్రలోను, ఎడమచేతిని క్రిందికి సొంపుగా జారవిడచి 
సౌందర్యపు హొయలు విలసిల్లగా నిలిచివుంది 

ప్రతిరోజు శ్రీ నటరాజస్వామి శివకొమసుందరి మూర్తులకు మూడు 
పూటలా నివేదనలు జరుపబడుతున్నవి 

ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో తెప్పోత్సవాలు పూర్తి అయిన 
మరునాడు అర్ర నక్షత్రం నాడు ఉషః కాలంలో శ్రీ నటరాజస్వామివారికి శివకామ 
సుందరి అమ్మవారికి, తిరుపతి పురవీధుల్లో గ్రామోత్సవం జరుగుతుంది 
వీరితోపాటు మరొక పల్లకిపై పరమశివభక్తుడు, అరవై ముగ్గురు నాయన్మార్లలో 
సుప్రసిద్ధుడు అయిన మాణిక్యవాచకర్‌స్వామివారికి కూడా ఉత్సవం జరుగు 
తుంది. ఈ ఉత్సవాన్నే “ఆగరా దర్శనోత్సవం'' అని అంటారు. 

ఓం నమళ్ళివాయ॥ ఓం నమళ్ళివాయ/! 
శశ శ 3 
రిక 


ఆలయంలోని ఏకాంతసేవా మండపంలో శ్రీ సిద్ధి వినాయకస్వామివారి 
పంచలోహమూర్తి నెలకొని ఉంది. సుమారు ఒకటిన్నర అడుగుల ఎత్తు ఈ 
వినాయక స్వామి చతుర్భుజుడై స్థానక భంగిమలో నెలకొని ఉన్నాడు పై 
కుడిచేతిలో అంకుళాన్ని పై ఎడము చేతిలో పాశాన్ని, క్రింది కుడిచేతిలో విరిగిన 
దంతాన్ని, (క్రింది ఎడమ చేతిలో మోదకాన్ని (కుడుము) పట్టుకొని దాన్ని 
తొండంతో స్వీకరిస్తున్నాడు పెద్ద బొజ్జతో చేట చెవులతో కరుణారస పూరిత 
దృక్కులతో విరాజిల్లుతున్న ఈ సిద్ధి గణపతికి సంవత్సరంలో రెండుమార్లు 
(గ్రామోత్సవం జరుగుతుంది. వినాయకచవితి (భాద్రపద శుద్ధ చవితి) నాడు 
మరియు మహాశివరాత్రినాడు శ్రీ కపిలేశ్వరస్వామివారికి జరిగే బ్రహ్మోత్సవాల్లో 
తొలినాటి సాయంత్రం అంకురార్పణ సమయంలో శ్రీ సిద్ధి వినాయకస్వామి 
మూషిక వాహనుడై తిరుపతి పురవీధుల్లో ఉత్సవంగా ఊరేగుతూ దర్శనమిస్తాడు 


ప్రతి సంవత్సరం మార్గిర మాసంలో కపిలతీర్ధ పుష్కరిణిలో మూడు 
రోజుల పాటు జరిగే తెప్పోత్సవంలో మొదటి రోజున శ్రీ సిద్ధి వినాయకస్వామివారు 
(పంచలోహమూర్తి) శ్రీ చంద్రశేఖరస్వామి మనోన్మణి అమ్మవారలతో కూడ 
తెప్పోళ్సవంలో పాల్గొంటారు 


ఇతర మూర్తుల మాదిరే ఈ సిద్ధి వినాయకస్వామి వారి పంచలోహమూర్తికి 
ప్రతిరోజు మూడుమారులు నివేదనలు జరుపబడుతున్నవి 


శశ 3 3 


శ్రీ వళ్లీదేవసేవా సమేత కుమారస్యామ్‌: 


ఏకాంత సేవా మండపంలోనే వేంచేసి వున్న మరియొక ఉత్సవమూర్తి 
శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ కుమారస్వామి మూలమూర్తి మాదిరిగా షణ్ముఖాలతో 
కాకుండా కేవలం ఏకముఖంతోవున్న ఈ ఉత్సవమూర్తి ఎత్తు సుమారు 
రెండడుగులు ఉంటుంది. క్రింది కుడి, ఎడమ చేతులు వరుసగా అభయ 
"వరదముద్రల్లోను, పై కుడి, ఎడమ చేతుల్లో వరుసగా శక్తి శూలాయుధాలను 
ధరించి వున్న ఈ స్వామివారికి కుడి ప్రక్కన ఎడమ చేతిలో కలువను ధరించిన 
వల్లీదేవి, అలాగే ఎడమ ప్రక్కన, కుడిచేతిలో కలువ పుష్పాన్ని ధరించి ఉన్న 
దేవసేనాదేవి ఒయ్యారంగా నిలిచి వున్నారు. 

95 


షణ్ముఖుడైన సుబ్రహ్మణ్యస్వామివారి వలూలవలార్తులతోపాొటు, 
ఈ ఉత్సవమూర్తులకు ప్రతినెలా కృత్తికానక్షత్రంరోజున, షష్టిరోజున విశేషంగా 
పాలు, పెరుగు, తేనె మున్నగు పంచామృత ద్రవ్యాలతో అభిషేకాలు, అర్చనలు, 
నివేదనలు ఘనంగా జరుగుతవి. 

ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధషష్టిని “స్కందషష్టి” అంటారు అనగా 
సౌరమానం ప్రకారం వృశ్చికమాసం శుద్ధ షష్టి రోజున - అనగా ప్రదోష (సాయం 
సంధ్య) కాలంలో షష్టి ఉన్న రోజున - శ్రీ షణ్ముఖస్వామివారల మూలమూర్తులతో 
పాటు, ఈ ఉత్సవమూర్తులకు ఘనంగా అభిషేకార్చనలు నివేదనలు జరుగుతవి 
ఆ సాయి౦త౦ వఎంయలూర వాహనంపై దేవేరులతో కూడి వృన్న 
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి తిరుపతి పురవీధుల్లో ఊరేగింపు జరుగుతుంది 

ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో కపిలతీర్ధ పుష్కరిణిలో జరిగే మూడు 
రోజుల తెప్పోత్సవ౦ంలో దేవేరుల సవేంతంగా శ్రీ కువూరస్వామి వారి 
ఉత్సవమూర్తులకు రెండవనాడు తెప్పోత్సవం జరుగుతుంది 


ప్రతి రోజు మూడు పూటలా ఈ మూర్తులకు నివేదనలు జరుపబడుతవి 
శ్రర 3 


శ్రీ త్రిచూలస్వామి 
ఏకాంతసేవా మండపంలో శ్రీ కపిలేశ్వరస్వామివారి ప్రధాన ఆయుధమైన 
(త్రిశూలం పంచలోహ వి[గ్రహమూర్తిగా చోటుచేసికొని వుంది పీరంతో కూడ 
సుమారు రెండడుగుల ఎత్తు గల ఈ త్రిశూలాకృతిమూర్తికి తదితర పరివార 
దేవతలతోపాటు మూడువేళల నివేదనలు జరుగుతున్నాయి 
ప్రతి సంవత్సరం వుహాశివరాత్రి పర్వదిన సందర్భంలో జరిగే 
(బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున కపిలతీర్థ పుష్కరిణిలో ఈ ““త్రిశూలస్వామి''కి 
స్నానం చేయిస్తారు. ముందుగా కపిలతీర్ధ పుష్కరిణి ముందున్న మండపంలో 
శ్రీ చంద్రశేఖరస్వామి మనోన్మణి అమ్మవారలతోపాటు ఈ త్రిశూలస్వామిని వేంచేపు 
చేస్తారు. పిదప త్రిశూలస్వామికి మాత్రం పంచామృతాభిషేకం ఘనంగా జరిగిన 
తరువాత (త్రిళూలస్వామివారికి చూత్రమే పుష్కరిణిలో ముంచి స్నానం 
చేయిస్తారు. ఈ త్రిశూల స్నానం జరిగే సమయంలో అనేకమంది భక్తులు 
కపిలతీర్థంలో మునిగి పునీతులవుతారు. 
ఓం నమళ్ళివాయ! ఓం నమళ్ళివాయ॥॥ 
శస సు 3 
న 


ఏకాంతసేవా మండపంలో సుమారు ఒకటిన్నర అడుగుల ఎత్తు వున్న 
శ్రీ చండికేశుని పంచలోహఉత్సవ ప్రతిమ నెలకొని వుంది ద్విభుజములతో ఈ 
స్వామి కుడిచేతిలో అంకుశాన్ని ధరించి కుడికాలును క్రిందికి జార్చి, మడచిన 
ఎడమ కాలుపై ఎడమచేతి నుంచి ధ్యాన నిమగ్బుడై వున్నాడు ఈ స్వామివారికి 
ముప్పూటలా నివేదనలు జరుగుతున్నాయి 


శర శ 3 
శ్రీ మాణ్‌క్యవాచకర్‌ 


శైవభక్తి వాజయ చరిత్రలో అత్యంత ప్రసిద్ధులైన అరువది ముగ్గురు 
శివభక్తులను నాయనారులు అంటారు ప్రతి శైవక్షేత్రంలో సాధారణంగా ఈ 
63 మంది శివభక్తుల అర్చ్బామూర్తులు చోటుచేసికుని వుంటాయి 


కొని ఏ కారణం చేతనో కపిలతీర్ధ క్షేత్రంలో ఈ శివభక్తులలో అత్యంత 
విశిష్టస్థానాన్ని పొందిన ““శ్రీ మాణిక్య వాచకర్‌'' అనే పరమభక్తుని యొక్క 
పంచలోహవి[గ్రహం మాత్రమే చోటు చేసికొని ఉన్నది 


ఏకాంత సేవా మండపంలో నెలకొని వున్న ఈ భక్తుని పంచలోహ్రతిమ 
సుమారు ఒక అడుగు ఎత్తు వుంటుంది 


ప్రతి సంవత్సరం మార్గశిర మాసం (ధనుర్మాసం) పౌర్ణమి ఆగ్రా నక్షత్రం 
రోజు ఉషోదయ సమయంలో శ్రీ నటరాజస్వామి, శ్రీ శివకావు సుందరి 
అమ్మవార్లతోపాటు మరొకపల్లకిపై వేంచేసి వున్న శ్రీ మాణిక్యవాచకర్‌ స్వామికి 
తిరుపతి గ్రామోత్సవం జరుపబడుతుంది. కేవలం ఈ భక్తుని ఉద్దేశించి చేసే 
ఈ ఉత్సవాన్ని “ఆరా దర్శనోత్సవం”' అంటారు. 
వ ప్రతిరోజు ఇతర ఉత్సవ ప్రతివులతో పాటు ఈ మాణిక్యవాచకర్‌ 
స్వామివారికి మూడుపూటలా నివేదనలు జరుగుతున్నాయి. 


ఓం నమళ్ళివాయ! ఓం నమళ్ళివాయ॥! 


శర ఈ 3 
97 


శ్రీ కొమాక్షీ కపిలేశ్వరస్వామివారలకు ప్రదక్షిణా పథంగా ఉపయోగపడే 
పరివార దేవతా మండపానికి దక్షిణం వైపున విశాలమైన బహిరంగ ప్రాంగణం 
చుట్టూ ఆవరణతో కూడినదై వుంది. 

ఈ అవరణలో అనేక నాగదేవతల (ప్రతివులు శివలింగాలు, 
సుబ్రహ్మణ్యేశ్వర ప్రతిమలు.... మున్నగు మూర్తులు ప్రతిష్థింపబడి వున్న ఒక 
పొడవైన వేదికలాంటి అరుగు భక్తులను మొట్ట మొదట అకర్షిస్తుంది ఈ వేదికపై 
రెండు పెద్ద వేప చెట్ల చుట్టూ ఎందరో భక్తులు ఎప్పటినుండో ప్రతిష్ట చేసిన నాగ 
ప్రతిమలు... శివలింగ ప్రతిమలు మనకు నేత్రపర్వం కావిస్తాయి 

సంతానం లేనివారు, సంతానం నిలువని వారు, నాగదోషం, సర్పదోషం, 
కుజదోషం, రాహు,కేతు దోషం ఉన్నవారు ఇలా ఎంతోమంది ఎన్నో దోషాలతో 
బాధపడేవాళ్లు ఈ క్షేత్రంలో ఈ వేదికపై నాగప్రతిష్ట, కాళింగమర్లన చేస్తున్న చిన్ని 
కృష్ణుని విగ్రహాలు, శివలింగాలు ప్రతిష్ట చేసినట్లయితే పై విధంగా పేర్కొన్న 
అనేక దోషాలు తొలగడమే గాక, సర్వశుభాలు కలగడంతోపాటు సత్సంతానం 
కలుగుతుందని ప్రశస్తి వుంది ఎందరో భక్తుల అనేకానుఖభవాలు సత్యమని 
చాటుతున్నాయి 

ఈనాడు ఈ అరుగుపై కొత్తగా ప్రతిష్టలు చెయ్యడానికి వీలు 
లేకపోయినప్పటికీ, ప్రస్తుతమున్న ఈ శిలాప్రతిమలకు భక్తులు స్వయంగా 
అభిషేకార్చనలు, దీపారాధనలు, ప్రదక్షిణలు దీక్షలు చేస్తూ సర్వదోషాల నుంచి 
విముక్తులై ప్రశాంతతను పొందుతూనే వున్నారు పరమశివుని అను [గ్రహమోేషంతో 
తమతమ కోరికలను ఈడేర్చుకుంటూనే వున్నారు. 


ఇదీ ఇక్కడ నెలకొన్న నాగుల కట్టకు గల ప్రాచీన ప్రశస్తి 


నిత్యవచూూ ఉషోదయంలో, ప్రదోషవేళలో ఈ నాగులకట్ట. భక్తుల 
అభిషేకార్చనలతో, దీపారాధనలతో సందడిగా వుండడమేగాక, ముఖ్యంగా 
కార్తీకమాసం మొదలు మాఘమాసం వరకు నాలుగు నెలల పాటు విశేషంగా 
వేలాది మంది స్త్రీలు ఈ నాగదేవతలను ఆరాధించి, అర్చించి కృతార్థులవుతూ 
వుండడం గమనించదగిన విషయం. అంతేగాక ప్రత్యేకంగా వేలాదిమంది స్త్రీలు 
శావణమాసం శుద్ధ చవితి, నాగచతుర్థినాడు అలాగే కార్తీక శుద్ధచవితి “నాగుల 
చవితినాడు, ఈ నాగుల కట్టలోని విగ్రహాలకు పాలతో అభిషేకార్చనలు 
విశేషంగా నిర్వహిస్తారు. శేషాచలపతికి దిగువన వెలసివున్న శ్రీ కపిలేశ్వరుని 


సన్నిధిలో సులభంగా ఎలాంటి దోషాలైనా సులభంగా తొలగిపోతాయనడంలో 
అతిశయోక్తి ఏ మాత్రం లేదు 


శశ శ 3 
శ్రీ రోటిలం కవి మ్‌ 


నాగులకట్టకు ప్రక్కనే పశ్చిమాభిముఖంగా శ్రీ కోటిలింగేశ్వరాలయం 
ఉన్నది సువూరు ఐదడుగుల చతుర(స గర్భాలయుం వుధ్యభాగాల 
పాణవట్టంతో కలిపి సుమారు మూడడుగుల ఎత్తుగల కోటిలింగేశ్వరస్వామివారి 
శివలింగం ప్రతిప్టితమై ఉంది. 

సుమారు ఒక అడుగు ఎత్తుగల ఈ శిలా మయ శివలింగం మీద 
అనేకానేక చిన్న చిన్న శివలింగమూర్తులు మలచబడి వున్నాయి ఇందువల్లే ఈ 
లింగమూర్తి ““కోటిలింగేశ్వరస్వామి "గా పిలువబడుతున్నాడు 

ఈ కోటి లింగేశ్వరస్వామి గర్భాలయానికి వముందం సువూరు 
నాలుగడుగులకు పైగా వెడల్పు గల చిన్న ముఖమండపం వుంది ఈ చిన్న 
గుడి ముఖద్వారానికి ఎదురుగా ఐదారు అడుగుల దూరంలో అభిముఖంగా 
నందీశ్వరుని శిలాప్రతిము ప్రతిష్టింపబడింది సుమారు మూడడుగుల ఎత్తు 
మూడు అడుగుల పొడవుతో వున్న ఈ నందికేశ్వరుని విగ్రహం జీవకళతో 
ఉట్టిపడుతూ భక్తులనిట్టే ఆకర్షిస్తూవున్నది 

ఈ కోటిలింగేశ్వర స్వామివారికి, నందీశ్వరునికి ప్రతిదినం ఉదయం 
అభిషేకార్చనలతోపాటు వమూడుపూటలా నివేదనలు ఘనంగా జరుగు 
తున్నాయి 

ప్రతి సోమవారం, శనివారాల్లో మాత్రమేగాక విశేషంగా కార్తీకమాసం 
మొదలుకొని నూఘమాసం వరకు దాదాపు నాలుగు మాసాలపాటు వివాహం 
కావలసిన కన్యలు, పుణ్య స్త్రీలు, పూర్వ సువాసినులు ఇలా వారు వీరనకుండా 
భక్తాదులందరూ ఈ కోటిలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణ భాగంలో 
నందీశ్వరుని ముందర దీపాలు వెలిగించి, అర్చనలు, ఆరాధనలు పారాయణలు 

( చేస్తూ వుంటారు. 


అత్యంత ప్రాచీనమైన ఈ కోటి లింగేశ్వరస్వామివారి గర్భాలయం మీద 
ఇటీవల ఏకకలళ సముచితమైన గోపురం నిర్మింపబడింది శ్రైవాగమ శాస్త్ర 
ర 


(ప్రకారంగా ఈ గోపురంపై పశ్చిమ దిశన శ్రీ ఉమామ హీోరస్వామి, ఉత్తరం వైపు 
చతుర్ముఖ బ్రహ్మదేవుడు, తూర్పుదిక్కున ఈశానుడు, దక్షిణ దిగ్భాగంలో 
దక్షిణామూర్తి వీరల శిల్పమూర్తులు ఏర్పాటు చేయబడి నయనానందకరంగా 
దర్శనం అనుగ్రహిస్తూ వున్నారు 


ఓం నమళ్ళివాయ! ఓం నమళ్ళివాయ॥! 
* 33% 


శ్రీ జగస్త్యేశ్వదస్వామి 
శ్రీ కోటి లింగేశ్వరలాయానికి దక్షిణం వైపున పశ్చిమాభిముఖంగా 
అగస్త్యేశ్వరాలయం నెలకొని వుంది ఈ గుడి అంతరాళం, గర్భాలయం - ఇలా 


రెండు భాగాలుగా నిర్మితమై ఉన్నది 


సుమారు ఏడడుగుల చతుర(స్రాకార అంతరాళం దాటిన తరువాత 
సుమారు ఐదడుగుల చతురస్రాకార గర్భాలయం మధ్యభాగాన అందమైన 
శివలింగం '్రతిష్టింపబడింది. ఈ శివలింగాన్ని అగస్త్యమహర్షి ప్రతిష్టించినట్లు 


చెప్పబడుతున్నది 

అగస్త్యమహర్షి దక్షిణదేశంలోని క్షేత్రాలను సందర్శిస్తూ వచ్చి సువర్ణముఖీ 
తీరాన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసికొన్న తరుణంలో కపిలతీర్థంలో ఒక శివలింగాన్ని 
ప్రతిష్టించాడని ప్రతీతి దేశంలో అగస్త్యమహర్షి ప్రతిష్టించిన శివలింగాలన్నీ 
అగస్తే తణ్వరలింగాలని పిలువబడుతూ వుండటం గమనించదగిన విషయం! 


అగస్త్యేశ్వర మహాలింగానికి అభిముఖంగా నందీశ్వరుని శిలా విగ్రహు 
ప్రతిష్టింపబడింది. ప్రతిరోజు ఉదయం అగస్తే శ్వర స్వామివారికి, నందీశ్వరునికి 
అభిషేకం మూడువేళల నివేదనలు జరుగుతున్నవి 


కార్తీకమాసం మొదలు మాఘమాసం వరకు గల నాలుగు నెలల 
కొలంలో భక్తులు అగస్త్యేశ్వరస్వామివారి ముంగిట్లోను నందీశ్వరుని ఎదుట 
దీపారాధనలు, పారాయణ ప్రదక్షిణలు ఆచరిస్తూ వుంటారు. 


ఈ అగస్త్యేశ్వరస్వామివారి ఆలయంపైన ఇటీవల ఏక కలశంతో గూడిన 
గోపురం నిర్మింపబడింది. కైవాగమశాస్త్ర ప్రకారంగా ఈ గోపురంపై పశ్చిమ దిక్కున 
100 


శ్రీ ఉమామహేశ్వరస్వామి, ఉత్తరం వైపున చతుర్ముఖ (బ్రహ్మ దేవుడు, తూర్పు 
దిక్కున ఈశానుడు, దక్షిణ దిక్కున దక్షిణామూర్తి వీరల శిల్పమూర్తులు 
ఏర్పాటు చేయబడి శోభాయమానంగా దర్శనమిస్తున్నవి 


ఓం నమళ్ళివాయ॥ ఓం నమళ్ళివాయ॥! 


శల 3 3 


సర్వకామ ప్రదం బిల్వం 
దారిద్య్యస్య విమోచనమ్‌ 
బిల్వ పత్రాత్‌ పరంనాస్తి 
యేన తుష్యతి శంకరః - శివధర్శం 
. బిల్వదళం దారిద్ర్యాన్ని పోగొట్టి సవుస్త కోరికలను తీరుస్తుంది 
పరమేశ్వరుని ఆనందింపజేయడంలో బిల్వపత్రాన్ని మించినది లేనే లేదు 


కోటిలింగేశ్వర అగస్త్యేశ్వరాలయాలకు కొద్దిదూరంలో నైరుతి దిశలో 
వాహన మండపానికి దక్షిణం వైపున ఏపుగా పెరిగి వున్న బిల్వవృక్షాలు రెండు 
కన్నుల పండువు కావిస్తుంటాయి ఈ జంట మారేడువృక్షాలను కొందరు భక్తులు 
సాక్షాత్తు పార్వతీ పరవేశ్వరులుగా భావిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రదక్షిణ 
నమస్కారాలు చేస్తుంటారు ఆ వృక్షాల మూలంలో నియమంగా నిష్టగా 
జలాలను పోస్తూ అది దంపతులకు అభిషేకం చేసినట్టుగా భావన చేస్తూ 
తృప్తిని పొందుతూ వుంటారు | 


“ఏకబిల్వం శివార్పణం” అన్న రీతిగా కపిలేశ్వరస్వామివారికి అత్యంత 
ప్రియమైనది మారేడు దళం. ఈ బిల్వదళాలతో చేసిన శివపూజ సంతృప్తికరంగాను 
సమగ్రంగాను వుంటుంది 


బిల్వదళంలో మూడు ఆకులు వుంటాయి బిల్వదళం తినేత్రుడైన 
సాక్షాత్తు పరమేశ్వరుని స్వరూపం. సక్రమంగా మూడు పత్రాలు కలిగి, ఏ మాత్రం 
చిరగని, వాడనటు వంటి కోమలంగా ప్రకాశిస్తూ వున్న బిల్వదళాలతో శివునికి 
పూజ చేయాలి అలాంటి దళం ఒక్కటైనా సరేశివునికి సమర్పిస్తే చాలట! గడచిన 


మూడు జన్మల్లో చేసిన పాపమంతా పటాపంచలై పోతుందట! 
101 


పరమ పవిత్రమైన బిల్వవృక్తొన్ని దర్శించినా, స్పృశించినా చాలట! 
ఘోరపాపాలు భస్మమవుతాయి. ఒక మారేడు దళాన్ని శంకరునికి సమర్పిస్తే 
చాలు, కోటి యజ్ఞాలు చేసిన ఫలం కలుగుతుంది అంతమాత్రమే కాదు - 
కోట్లాది ఏనుగులను దానం చేసిన ఫలం, వేలకొద్దీ అశ్వమేధ యాగాలు 
నిర్వహించిన ఫలితం, కోటి కన్యాకాదానం చేసినందువల్ల కలిగే ఫలితం ఒకే ఒక 
బిల్వదళాన్ని ముక్కంటీశునికి సమర్పించిన మాత్రాన్నే సం్రాప్తిస్తాయని బిల్వ 
వృక్ష గొప్పదనం ప్రశంసింపబడ్డది 
మాఘస్రైవతు యోదేవి 
హరం దిల్పేన అర్భయేత్‌ 
బాలార్భ శశియుక్షేన 
విమానన సగబృతి 
- శివధర్శ సంగ్రహం - శివరహస్య ఖండం 
మాఘమాసంలో హరుని బిల్వదళాలతో ఎవడు అర్చిస్తాడో, అతను లేత 
సూర్యచంద్రులతో భాసిస్తూ వున్న దివ్య విమానంలో శివపదానికి వెళ్తాడని పై 
విధంగా చెప్పబడింది అంతేగాదు 
బిల్వ పతై రఖండైశ్చ 
సకృల్లింగం ప్రపూజయేత్‌ 
సర్వపాప వినిర్ముక్తః 
శివలోకే మహీయతే. - శివధర్శం 
ఎవడు ఒకమారైనా అఖండమైన (భిన్నంకాని) మారేడు దళాలతో శివుని 
అత్యంత భక్తితో పూజిస్తాడో, వాడు సమస్త పాపాల నుండి విడివడి శివలోకాన్ని 
పొందుతాడు. 


మారేడు దళాలు శివునికి మాత్రమే గాక, దేవికి కూడా అత్యంత ప్రీతి 
పాత్రమట అందువల్లే భవిష్యోత్తర పురాణంలో 


మాలా ద్వయేన సంపూజ్య 
దుర్గాదేవీం నరాధిప 
బిల్వవృక్షష్య పత్రాణం 


రాజసూయ ఫలం లభేత్‌ 
102 


అని తెల్పబడింది. అనగా మారేడు దళాలతో కూర్చబడిన రెండు 
దండలతో పార్వతీదేవిని అలంకరించి అర్చించి వాళ్లకు రాజసూయయాగం 
చేసినంత ఫలితం వస్తుందట! ఇంకా 


దిల్వపతై రఖండై శ్చ 
సకృద్దేవీం ప్రపూజయేత్‌ 
సగోలక్షఫలం ప్రాప్త్య 
దుర్తాయానుచరో భవేత్‌ 
ముక్కలుగాని, విరుగని, చిరగని మారేడు దళాలతో భక్తితో దేవిని 
పూజించినవానికి లక్ష గోవులను దానం చేసిన ఫలితం చేకూరడమే గాక, దుర్గాదేవి 
యనుచర వర్గంలో చేరతాడట! అందువల్లే 


సర్వతో బిల్వపత్రంతు 
దేవ్యాః ప్రీతికరం పరమ్‌ 


ఇ 


అన్నింటికంటి కూడ దేవికి బిల్వపత్రాలు అంటేనే పరమ ప్రీతి, అని చెప్పబడింది 
అంతేగాక భైరవుడు దేవితో బిల్వపత్ర ప్రాముఖ్యాన్ని వివరిస్తూ 


జిల్పపత్ర౦ం యథాప్రీతి 

కరందేవ్యా వరాననే 

వతధాన్యత్‌ కించి దస్తి 

పుష్పేషు ప్రీతి కారకమ్‌ 

అతో యత్తేన దాతవ్యం 

బిల్వపత్రం త్రి పత్రయుక్‌ 

- మంధాన టైరవం - మేదినీ కూర్ల ప్రస్తారం 
ఓ వరాననా! దేవికి మారేడు దళమెంత ప్రీతికరమైనదో చెప్పడం కష్టం 

ఏ పుష్పమైన మారేడు దళం తర్వాతే. అందువల్లే ప్రయత్నించి మూడు ఆకులు 
కలిగిన బిల్వదళాలను దేవికి సమర్పించాలి అని తెలియజేశాడు 


ఇంతటి పరమ పవిత్రమైన మారేడు దళాలు శివపార్వతులకు మాత్రమే 
గౌక్క తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి కూడ అత్యంత ప్రీతికరమయినది 
కూడ బిల్వం శ్రీనివాసుని పూజాద్రవ్యాల్లో ప్రధాన స్థానాన్ని ఆక్రమించి ఉంది 
103 


శ్రీ వేంకటేశ్వరుని దేవేరి అయిన శ్రీ పద్మావతిఅమ్మవారు “బిల్వవనస్థ', 
“బిల్వవనాలయు' అని కీర్తింపబడింది సాక్షాత్తు లక్ష్మీదేవికి ఆవాసవమైన 
బిల్వవృక్షం యొక్క దళాలతో తిరుమల క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారికి 
ప్రతి ధనుర్మాసంలోనూ ఒక నెలరోజుల పాటు సహస్రనామార్చనలు చేస్తారు 
అంతేగాక (ప్రతి కార్తీకవూసం శ్రవణనక్షత్రంనాడు శ్రీనివాసునికి జరిగే 
“పుష్పయాగం'లో కూడా బిల్వదళాలను ఉపయోగించడం జరుగుతున్నది. 

సాక్షాత్తు మహాలక్ష్మీ స్వరూపమై శివకేశవులిద్దరికీ అత్యంత ప్రియమైనదై 
ఇరువురి పూజల్లోను ప్రధాన స్థానాన్ని వహించిన ఈ బిల్వవృక్షాలకు భక్తితో 
ప్రదక్షిణ నమస్కారాలు చేస్తూ ఈ అష్టక స్తోత్రంతో ప్రార్థించుదాం 


త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధమ్‌ 
తిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణమ్‌ 
త్రిశాఖై ర్చిల్వప్రతై శ్చ అచ్చిదై: కోమలై శ్కుబైః 
తవ పూజాం కరిష్యామి ఏకదిల్వం శివార్పణమ్‌. 
దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశమ్‌, 
అఘోరపాప సంహారం ఏకబిల్వం శివార్పణమ్‌. 
సాలగ్రేమేషు విప్రేషు తటాకే వనకూపయోః 
యజ్జకోటి సహస్రాణాం ఏక బిల్వం శివార్పణమ్‌ 
దంతికోటి సహసీషు అశ్వమేధ శతావి చ 
కోటికన్యా ప్రదానేన ఏకబిల్వం శివార్పణమ్‌ 
ఏకంచ బిల్వపతై శ్చ కోటి యజ్జఫలం లభేత్‌ 
మహాదేవస్య పూజార్ధం ఏకబిల్వం శివార్శణం 


కాశీక్షేత్ర వివాపం చ కాలభైరవ దర్శనమ్‌ 
గయా ప్రయాగ దృష్ట్వా ఏకబిల్వం శివార్పణమ్‌ 


ఉమయా పహదేవేశం వాహనం నంది శంకర 
ముచ్యతే సర్వపాపేభ్యో ఏకబిల్వం శివార్పణమ్‌ 


104 


తులసీ జల్వ విర్తుండీ అపామార్గ కపిళ్ళకే 
ఓం నమళ్ళివాయ! ఓం నమళ్ళివాయ॥! 


శర 3 3 


వాహన మండపం 


అగస్త్యేశ్వరాలయానికి ఎదురుగా, తూర్పుముఖంగా ఒక మండపం 
వుంది ఇదే శ్రీ కామాక్షీ కపిలేశ్వరుల వాహన మండపం కొన్ని విశేష దినాల్లో శ్రీ 
స్వామివారలు ఊరేగింపునకు వెళ్ళేవముందం, లేదా కల్యాణోత్సవానికి, 
డోలోత్సవాలకు, తెప్పోత్సవాలకు గ్రామోత్సవాలకు వెళ్ళేముందుగా ఈ వాహన 
మండపంలో చక్కగా అలంకరింపబడతారు తర్వాత ఆయా వాహనాల మీద 
అధిరోహించిన తర్వాత ఈ మండపం నుంచే బయలుదేరుతారు అందువల్లే 
ఇవి వాహస మండపంగా అంటారు 


ఈ మండపంలో వెండి నంది వాహనం, మూషిక వాహనం, రావణ (బ్రహ్మ 
వాహనం, వెండి పల్లకిలు. ......... మున్నగునవి వాహన సేవలకుపయోగించే 
వస్తువులు చోటు చేసుకున్నాయి 

ఓం నమళ్ళివాయ! ఓం నమళ్ళివాయ॥/! 
శ శ శ 


శ్రీ కోటిలింగేశ్వర, అగస్త్యేశ్వరాలయాలకు వెనుక భాగంలో సరిగ్గా 
ఆగ్నేయమూలకు ఎత్తైన విశాలమైన అరుగుపైన “వంటశాల” నిర్మింపబడింది 


ఈ వంటశాలలో ప్రతినిత్యమూ శ్రీ కామాక్షీ కపిలేశ్వర స్వామివారలకు, 
ఇతర పరివార దేవతలకు నివేదనమయ్యే దధ, గదనం, పులిహోర, పొంగలి, చక్కెర 
పాంగలి మున్నగు అన్నప్రసాదాలు వండబడతవి వీటితోపాటు పోలీలు, 
సుభియలు, వడలు, పాయసం, కేసరి, లడ్డూ మున్నగు పిండి వంటలు కూడా 
ఈ విశేష దినాల్లో తయారుచేయుబడి శ్రీ స్వామివారల నివేదనకుగాను 
వంటస్వాములు శుచిగా, అత్యంత నిష్టతో రుచికరంగా తయారుచేసి సిద్ధం 


చేసుంటారు. 
క 105 


అంతేగాక, ప్రతి సంవత్సరం ఆశ్వయుజ పౌర్ణమికి శ్రీ కపిలేశ్వరస్వామివారి 
అన్నాభిషేకానికి వలసిన 250 కిలోల అన్నం, దేవీ నవరాత్రుల్లో 
శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవంలో విశేషంగా నివేదింపబడే అన్న ప్రసాదాలు 
కూడా ఈ వంటశాలలో స్వావివారి పాచకులు నియువు నిష్టలతో 
తయారుచేస్తారు 
ఓం నమళ్ళివాయ! ఓం నమళ్ళివాయ॥/॥ 


న 


శ్రీ కపిలతీర్ధ పుణ్యక్షేత్రంలో ప్రతి సోమవారం సాయంత్రం శ్రీ కామాక్షీ 
సమేత శ్రీ కపిలేశ్వరస్వామివారికి డోలోత్సవం జరుగుతుంది ఈ డోలోత్సవాన్ని 
ఊయలసేవ అని, తమిళంలో 'ఊంజల్‌సీవ) అని అంటారు 


ఈ డోలోత్సవం శ్రీ కామాక్షీ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులయిన 
త్రీ చంద్రశేఖరస్వామి శ్రీ మనోన్మణి అమ్మవారలకు జరుపబడుతుంది 


ప్రతి సోమవారం ఉదయం సుప్రభాతం మొదలుగా సాయంత్రం 
ప్రదోషకాలపూజ వరకు యధావిధిగా ఆలయ కార్యద్రమాలు జరుపబడతవి 
సాయంత్రం నివేదన, మంగళ హారతులు అయిన వెటనే వాహన మండపం 
నుండి ఒకే పల్లకిలో వేంచేసిన శ్రీ చంద్రశేఖరస్వామి మనోన్మణి అమ్మవారలను, 
ఆభరణాలతో పుష్పమాలలతోను అలంకరిస్తారు పిదప ఛత్రచామర బాజా 
భజంత్రీలతో వేదమంత్రాలతో శ్రీ స్వామివారిని ఆలయ ధ్వజ స్తంభ మండపం 
ముందు భాగంలో నిర్మింపబడిన డోలోత్సవ వుండపానికి ఊరేగింపుగా 
తీసుకొనివస్తారు ఈ డో 'లోత్సవ మండపంలోనే ప్రతినెలా మాసశివరాత్రినాడు, 
మహాశివరాత్రి సందర్భంలోను శ్రీ కామాక్షీ సమేత కపిలేశ్వరస్వామివారల 
కల్యాణోత్సవం జరుపబడుతుంది కనుక ఈ మండపాన్నే కల్యాణ మండపమని 
కూడ అంటారు 


ఉత్సవాలు: 


అప్పటికే మామిడాకు తోరణాలతో, అరటి స్తంభాలతో, రంగు రంగు 
విద్యుద్దీపాలతో తీర్చిదిద్ది అలంకరింపబడిన డోలోత్సవ మండపంలో గొలుసులతో 


పల్లకిని వేలాడదీసి ఊంజల్‌సేవను నిర్వహిస్తారు. 
106 


ముందుగా వేదపండితులు, డోలలో ఊగుతున్న వున్న శ్రీ కామాక్షి 
కపిలేశ్వరుల దయాళుత్వాన్ని, భక్తవాత్సల్యాన్నీ వేదమంత్రాలతో అనేక్టవిధాలుగా 
కీరిసారు 


అటు తరువాత సంగీత విద్వాంసులైన గాయకోత్తములు కీర్తనలను 
ఆలాపిస్తూ ఊయలసేవలో పాల్గొంటున్న శ్రీ కపిలేశ్వరస్వామివారి వైభవాన్ని 
పొగడుతూ కొన్ని భక్తి రస గేయాలను స్వామివారికి వినిపిస్తారు 


ఈ రీతిగా సంకీర్తన కైంకర్యం అయిన తర్వాత మంగళవాద్య ఘోష శ్రుతి 
సులభంగా సాగుతుంది శ్రీ మనోన్మణి సమేతుడయిన శ్రీ చంద్రశేఖరస్వామి 
వేదనాదాలను, సంగీత నాదాలను పరవశుడై అలకిస్తూ భక్తులను క్రీగంటి 
చూడ్కులతో కరుణిస్తూ డోలోత్సవంలో నేత్రపర్వంగా దర్శనవెముసంగి 
ఆనందింపజేస్తారు 


సాయంత్రం 6-30 నుండి 7-30 వరకు సుమారు ఒక గంటసేపు 
ఊంజలొసేవ జరిగిన తరువాత తెరలువేసి, శ్రీ స్వామివారికి అమ్మవారికి 
పంచకజ్ఞాయం (ఏలకులపాడి, జీడిపప్పు, ఎండుద్రాక్ష, చక్కెర, గసగసాలు 
కలిపిన పొడి ప్రసాదం) పులిహోర నివేదింపజ్ఞడుతుంది కొబ్బరికాయ కొట్టి 
ఫలాలను నివేదించిన అనంతరం మంగళహారతి ఇస్తుండగా తెరలు తీస్తారు 
ఈ హారతి భక్తులందరూ స్వీకరించిన తదుపరి అందరికి ప్రసాద వినియోగం 
జరుగుతుంది “ 


ప్రతి సోమవారం దేవస్థానం వారు నిత్యవిధిగా జరిపే శ్రీ కావూక్షీ 
కపిలేశ్వరుల డోలోత్సవంలో నిర్ణీత రుసుమును చెల్లించి, భక్తులు కూడా 
పాల్గొనవచ్చు 


ఈ విధంగా డోలోత్సవ మండపంలో జరిగే శ్రీ కామాక్షీ కపిలేశ్వరుల 
ఊయలసేవను భక్తులందరూ దర్శించి తరించవచ్చును 


ఓం నమళ్ళివాయ! ఓం నమళ్ళివాయ! 


శశ ర 
107 





కపిలతీర్థంలో శ్రీ కామాక్షీ సమేతుడుగా నెలకొని వున్న కపిలేశ్వరస్వామి 
వారికి ప్రతినెలా మాసశివరాత్రి రోజున ప్రదోష (సాయంసంధ్య) సమయంలో 
కల్యాణోత్సవం జరుగుతుంది. ఈ కల్యాణోత్సవాన్ని “శ్రీ శివపార్వతుల 
కల్యాణోత్సవం” అని అంటారు. ప్రతి మాసంలో మాసశివరాత్రి రోజున విధిగా 
దేవస్థానం వారు జరిపే ఈ శివపార్వతుల కల్యాణోత్సవంలో నిర్ణీత రుసుమును 
చెల్లించి గృహస్ఫులు కూడా పాల్గొనవచ్చును. 


ప్రతి నెలా మాసశివరాత్రి రోజున మాత్రమే గాక మాఘమాసంలో 
మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఐదు రోజులపాటు జరిగే శ్రీ కపిలేశ్వరస్వామి 
(బ్రహ్మోత్సవంలో కూడ విశేషంగా కల్యాణోత్సవం జరుపబడంతుంది 
మహాశివరాత్రి మరునాడు సాయంకాలం శ్రీ కామాక్షీ కపిలేశ్వరస్వామివారికి ఈ 
వార్షిక కల్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహింపబడుతుంది 
కల్యాణోత్సవ విశేషాలు : 

శ్రీ కొమాక్తీ సమేత శ్రీ కపిలేశ్వరస్వామివారికి జరిగే కల్యాణోత్సవంలో 
ఒక పీరంపై వున్న శ్రీ స్వామివారి ఉత్సవమూర్తి అయిన 'శ్రీ సోమస్కందరో (అనగా 
ఉమాదేవితో, స్కందునితో కలిసి శున్న పరమశివుని ఉత్సవమూర్తి! కు మరొక 
పీరంపై వున్న శ్రీ కామాక్షీ అమ్మవారి ఉత్సవమూర్తికి కల్యాణోత్సవం జరుగుతుంది 
మూలవరులకు ప్రతిగా కల్యాణోత్సవంలో పాల్గొనే అమ్మవారి ఉత్సవమూర్తిని 
కూడా “కామాక్షి దేవి” అంటారు. శ్రీ కామాక్షీ సమేత శ్రీ కపిలేశ్వరస్వామివారల 
ప్రధాన ఉత్సవవతూర్తులే శ్రీ సోవుస్కందవతూర్తి, కావూక్షి దేవి వారల 
పంచ లోహవలూరులు. వటుందుగా ఏకాంత సేవా వుండపం నుండి 
శ్రీ సోమస్కందమూర్తి స్వామిని ఒక పీఠంమీద, శ్రీ కామాక్షిదేవిని మరొక పీఠంమీద 
సర్వాభరణాలతో, పూలమాలలతో చక్కగ అలంకరింపబడి, ఛత్రఛామర బాజా 
భజంత్రీ మంగళ వాద్య పురస్సరంగా ఊరేగుతూ ఆలయం ధ్వజస్తంభ 
మండపానికి ముందు భాగంలో వున్న కల్యాణోత్సవ మండపానికి విజయం 
చేస్తారు 

అప్పటికే కల్యాణమండపం మామిడాకు తోరణాలతో అరటి స్తంభాలతో 
రంగురంగుల విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరింపబడి వుంటుంది. 

106 


ఈ కల్యాణ వుండపానికి వేంచేసిన శ్రీ సోవుస్కందర్‌ స్వామి, 
ఉత్తరాభిముఖంగా కల్యాణవేదిక నలంకరిస్తారు. ఈ స్వామికి ఎడమప్రక్కన 
మరొక పీరంపై శ్రీ కామాక్షీ అమ్మవారు వేంచేసి వున్న శుభ తరుణంలో 
మంగళవాద్య పురస్సరంగా కల్యాణోత్సవ వేడుకలు వైభవంగా భక్తుల భక్తి 
సంభ్రమాల మధ్య ప్రారంభమవుతాయి 


ముందుగా అర్చకస్వాములు శ్రైవాగమ శాస్తోకంగా పుణ్యాహవచనం 
నిర్వహించి పరిసర వాతావరణం శుద్ధిని చేస్తారు తదుపరి శ్రీ కామాక్షీ సమేతంగా 
శ్రీ కపిలేశ్వరస్వామివారలకు నిర్విఘ్నంగా కల్యాణం జరుగుటకు గాను 
ముందుగా గణపతి పూజ చేస్తారు. 


పిదప రెండు కలశాలను స్థాపించి అందులో శ్రీ కపిలేశ్వరస్వామివారిని, 
శ్రీ కొమాక్షి దేవిని ఆవాహనం చేసి, అష్టోత్తర శతనామాలతో అర్చించి ధూపదీప 
నైవేద్య హారతులిచ్చిన తర్వాత, కొబ్బరికాయలపై పసుపు పూసిన కల్యాణ 
కంకణదారాలను ప్రతిష్టిస్తారు అర్చకస్వాములు నూతన వధూవరులైన శ్రీ 
కామాక్షీ దేవికి, శ్రీ సోమస్కందమూర్తికి నూతన వస్త్ర సమర్చణ చేసిన తర్వాత 
కల్యాణ కంకణాలను ధరింపజేసి కర్పూర హారతిని ఇస్తారు ఆ తర్వాత 
పరమేశ్వరునికి యజ్ఞోపవీతధారణ చేయించిన పిదప ఆ నూతన వధూవరులకు 
మధుపర్క సమర్చణ చేస్తారు తేనెతో కూడిన పంచామృతాన్ని మధుపర్కం 
అంటారు ఈ మధుపర్కాన్ని నిత్యనూతన వధూవరులైన శ్రీ కామాక్షీ కపిలేశ్వర 
స్వామివారలకు సమర్పించిన పిదప అర్చకస్వాములు వధూవరుల 'గోత్ర 
ప్రవరలు” చదువుతూ మహాసంకల్పం చెప్తారు తర్వాత అర్మకులు కన్యాదానం 
చేయిస్తారు. అనంతరం శ్రీ స్వామివారికి - అమ్మవారికి పరస్పరం పుష్పమాలలను 
మూడు పర్యాయాలు మారుస్తారు. కన్యాదానం అయిన తర్వాత జరిగే ప్రధాన 
ఘట్టం 'మాంగల్య ప్రతిష్థ' పూజ. వేదపండితులు శ్రీ సూక్షాన్ని శ్రుతి సుభగంగా 
పరిస్తుండగా మాంగళ్యాన్ని పూర్ణఫలమైన పీచువున్న కొబ్బరికాయపై ప్రతిష్టించి 
అర్చించి ధూపదీప నివేదనలు సమర్పిస్తారు అనంతరం ఆ మాంగళ్యాన్ని 
భక్తులందరికి కన్నుల పండువుగా అందరికీ చూపించిన తర్వాత అర్చకస్వాములు 
శ్రీ కపిలేశ్వరస్వామివారి చేతులకు తాకించి, శ్రీ స్వామి పక్షాన శ్రీ కామాక్షీ 
అమ్మవారికి మాంగల్య సూత్రధారణ చేస్తారు ఆ తర్వాత “అక్షతారోపణ'” కార్యం 
అనగా తలంబ్రాల (పసుపు కలిపిన బియ్యం) వేడుకను అర్చకులు జరిపిస్తారు 
శ్రీ స్వామివారి మీద, అవ్మువారి మీద తలంబ్రాలు పోసిన తరువాత 


109 


మంగళహారతిని ఇస్తారు పిదప లాజ హోనుం చేయబడుతుంది. హోమం 
పూర్ణాహుతి అయిన తర్వాత హోమ భస్మాన్ని రక్ష (భస్మరక్ష) గా శ్రీ స్వామివారికి 
అమ్మవారికి ధరింపజేసిన తర్వాత అర్చకులు తాము ధరించి, భక్తులందరికి 
ఇస్తారు. పిదప టెంకాయలు కొట్టి ఫలాలు, లడ్డూలు, పులిహోర చక్కెర పొంగలి 
మున్నగు ప్రసాదాలను మహా నివేదన కావించిన పిదప మహా మంగళహారతి 
ఇస్తారు ఈ హారతి భక్తులందరూ స్వీకరించిన తర్వాత ఆర్జితంలో పాల్గొన్న 
భక్తులకు ప్రసాద వితరణ జరుగుతుంది 

పిదప శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారు ఆలయంలో 
ప్రవేశించడంతో కల్యాణోత్సవం వేడకుల పరిసమాప్తమవుతాయి 

దేవస్థానం వారిచే ప్రతినెలలో మాసశివరాత్రి రోజు సాయంవేళ, అలాగే 
మహాశివరాత్రి మరునాటి సాయంకాలం విధిగా శ్రీ కామాక్షి కపిలేశ్వరస్వామి 
వారల కల్యాణోత్సవం నిర్వహింపబడుతూ వుంటుంది భక్తులు నిర్ణీత 
రుసుమును చెల్లించి, కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చును 


ఓం నమళ్ళివాయ! ఓం నమళ్ళివాయ॥// 
శశ 33 
దేవీ నవరాత్రులు (శరన్నవరాత్రులు) 


కపిలేశ్వరస్వామివారి క్షేత్రంలో ఆశ్వయుజ మాసంలో శుద్ధపాడ్యమి 
వెందలు దశమి వరకు దేవీనవరాత్ర పూజలు ఘనంగా నిర్వహిప 
బడుతున్నాయి. ఈ వేడుకలన్నీ శ్రీ కపిలేశ్వరస్వామివారి దేవేరి అయిన 
శ్రీ కొమాక్తీ దేవి ఉపాసనా కార్యక్రమాలుగా, అర్చనా విధానాలుగా ప్రాచీన కాలం 
నుంచీ తొమ్మిది రోజుల పాటు వైభవంగా జరుగుతున్నాయి. 


అంకురార్పణ - రక్షాబంధన 


ఆశ్వయుజ శుద్ధపాడ్యమి రోజు ఉదయం యథా[క్రమంగా శ్రీ కపిలేశ్వర 
స్వామివారి సన్నిధిలో సుప్రభాతం, ఉదయకాల అభిషేక అర్చనలు పూర్తి 
చేయబడతవి. 


110 


పిదప అర్చకస్వాములు '“శుక్రవారముదేవి' అని పిలువబడుతూ 
శ్రీ కామాక్షీ దేవి మూలమూర్తికి ప్రధాన నకలు ఉత్సవ ప్రతిమగా విరాజిల్లుతున్న 
అమ్మవారికి ప్రత్యేకంగా పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం మున్నగు 
(ద్రవ్యాలతో వోేషంగా అభిషేకాలు నిర్వహిస్తారు 


ఆ తరువాత ప్రతిమా మండపం మధ్యలో శ్రీ శుక్రవారపు అమ్మవారిని 
కొలువుదీర్చి వస్తాభరణాలతో పుష్పమాలలతో అలంకరిస్తారు ఈ అమ్మవారి 
ముందర “పూర్ణ కలశస్థాపనం' చేస్తారు ఈ కలశ స్థాపనకు ముందుగా, 
అర్చకస్వావములు ఈ శరన్నవ రాత్రులలో శ్రీ కామాక్షీ దేవిని ఘనంగా 
అర్చించుటకుగాను, పుణ్యాహవాచనం, గణపతి పూజచేసిన తర్వాత కొత్త మట్టి 
మూకుళ్లలో నవధాన్యాల యొక్క అంకురార్పణ కావిస్తారు ఆ సందర్భంలో 
రక్షా కంకణాలను స్థాపించి అర్చన చేస్తారు. పిదప నవరాత్ర దీక్షకోసం, ముందుగా 
రక్షాబంధన (కంకణతోరాలు) తోరాలను శ్రీ కామాక్షీ అమ్మవారి మూలమూర్తి 
యొక్క రుడిచేతికి, శ్రీ శుక్రవారపుదేవి కుడిచేతికి, కలశమునకు కట్టిన తర్వాత 
అర్చకవర్యులు తామూ ఆ కంకణ తోరాలను ధరించి దీక్షను స్వీకరిస్తారు. 


కలశస్థాపన 


ఉత్సవ (ప్రతిమా మండపంలో శ్రీ శుక్రవారపు దేవిని కొలువు తీర్చిన 
తరువాత, ఆ మూర్తియొక్క పాదల చెంత పూర్ణ కలశస్థాపన చేస్తారు. ఈ కలశంలో 
పచ్చకర్పూరం కుంకుమపువ్వు, ఏలకులు మున్నగు సుగర్గధ ద్రవ్యాలు కలిపిన 
జనాన్ని నిండుగా పోస్తారు. 


ఈ పూర్ణ కలశాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్టించి ఇందులో శ్రీ కావూక్షి 
అమ్మవారిని ఆవాహన చేస్తారు. పిదప షోడశోపచార పూజలు నిర్వహించిన 
తరువాత అర్చకస్వాములు శ్రీ లలితాసహస్రనామావళిని పరిస్తూ కుంకు 
మార్చనను ప్రారింభిస్తారు. 'శ్రీ పక్కనే వున్న వేదపండితులు, అర్చకస్వామి 
ప్రారంభించిన శ్రీ లలితా సహ(స్రనామావళిని అందుకొని శ్రీ లలితాఅమ్మవారి 
వేయినామాలను పరిస్తుండగా అర్చకులు కొలువుదీరియున్న శ్రీ శు క్రవారపుదేవి 
సన్నిధియందలి కలశమునకు కుంకుమార్చనను నిర్వహిస్తారు. కుంకుమార్చన 


పూర్తి అయిన వెంటనే మహానివేదన జరుగుతుంది. పప్పు, అన్నం, పాయసం, 
క్షే 


కూరలు నివేదింపబడతాయి నివేదన అయిన తర్వాత వుంగళహారతి 
జరుపబడుతుంది అమ్మవారికి నివేదన అయిన తర్వాత పప్పు, అన్నం, పాయసం 
మున్నగు ప్రసాదాలతో (బాహ్మణులకు సంతర్పణ (సమారాధన) చేయడం 
జరుగుతుంది 


ఇక సాయంసంధ్యాకాలంలో కూడ శ్రీ కామాక్షీ కపిలేశ్వరస్వామివారి 
మూలమూర్తికి అభిషేకాలు సహస్ర నామార్చనలు అయిన తరువాత, ప్రతిమా 
మండపంలో శ్రీ శుక్రవారపుదేవికి కలశమునకు కూడా కుంకుమతో సహస 
నామార్చనలు జరుపుతారు తరువాత ఆలయంలో అన్నిచోట్ల మహానైవేద్యం 
సమర్పింపబడుతుంది. ఆ తరువాత మూలవరులకు జరిగినట్లే, ప్రదోషకాలంలో 
శ్రీ శుక్రవారపుదేవి, కలశం దగ్గర శంఖ, డమరుక, భేరీలు, తాళాలు, భజంత్రీలు 
వఎలున్నగు వాద్య ఘోషలతో నక్షత హారతి పంచహారతి, వంంగళ 
నీరాజనాలతోపాటు ఛత్ర చామరాది ఉపచారాలు నిర్వహిపబడతవి 


ప్రదోషకాల అర్చనాది మంగళహారతులు పూర్తి అయిన అనంతరం 
ప్రతివూ వుండపంలో వృన్న శ్రీ కావూక్షీదేవి ఉత్సవవయూర్తిని వాహన 
మండపంలోనికి ఊరేగింపుగా తీసుకొనివచ్చి అమ్మవారిని ఆభరణాలతో, 
పుష్పహారాలతో అలంకరిస్తారు ఇలా సర్వాభరణ భూషిత అయిన శ్రీ కామాక్షి 
అమ్మవారిని, ఆలయం ప్రాంగణంలో ఉన్న ఊంజల్‌ మండపానికి ఊరేగింపుగా 
తీసుకొనివస్తారు. అప్పటికే మామిడాకు తోరణాలతో, అరటి స్తంభాలతో, రంగు 
రంగు విద్యుద్దీపాలతో చక్కగా అలంకరించి, తీర్చిదిద్దబడిన ఊంజల్‌ (ఊయల) 
మండపంలో అమ్మవారికి ఊయలసేవ జరుగుతుంది 


వేదపండితులు వేదమంత్రాలను శ్రుతిమధురంగా పరిస్తూ ౦డగా సంగీత 
విద్వాంసులు, మనోహరమైన దేవీకీర్తనలను లలితంగా శ్రావ్యంగా గానం 
చేస్తుండగా మంగళవాద్యాలు మోగుతూ వుండగా శ్రీ కామాక్షీ అమ్మవారు 
ఊయల ఊగుతూ సమస్త చరాచర సృష్టి గమనమంతా నా మీదే అధారపడి 
వుంది. నన్ను శరణు వేడండి అంటూ అభయ వరద ముద్రలతో లోకాలను 
అను(గ్రహిస్తూ క్రీగంట కరుణిస్తూ భక్తులను ఆనంద డోలికల్లో ఊగింపజేస్తుంది. 
రోజుకొక వైభవంగా అంగరంగ వైభోగంగా నవరాత్రులలో మొదటి మూడు 
రోజులు అష్టశ్వర్యాలను ప్రసాదించే మహాలక్ష్మీ స్వరూపంగా, మధ్య మూడు 

కేష2 


దినాలు జ్ఞానాన్ని అలవోకగా అందించే మహా సరస్వతీదేవీ స్వరూపంగా, చివరి 
మూడు రోజులూ వముహా మంగళప్రదంగా సర్వకార్యాలను సిద్ధింపజేసే, 
సర్వవుంగళా స్వరూపిణియైన దుర్గాదేవిగా వింత వింత తేజస్సులతో 
దర్శనమిస్తూ భక్తులను అనందపరుస్తూ వుంటుంది శ్రీ కామాక్షీ అమ్మవారు 


ఈ రీతిగా తొమ్మిదిరోజులు - అనగా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు 
ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు దేవీ నవరాత్రోత్సవాలు జరుపబడుతవి 


దశమిరోజు అనగా పదవరోజు కూడా ఉదయం సాయంకాలం సహస 
నామార్చనలు జరిగిన తరువాత నివేదనలు పంచవాద్య సమ్మేళనంతో మహా 
వుంగళ హారతులు అంలున తర్వాత భక్తులకు ప్రసాద వినియోగం 
జరుగుతుంది పదవరోజు సాయంత్రం మాత్రం ఊంజల్‌సేవ ఉండదు 


ఇలా ప్రదోష పూజ పూర్తికాగానే సాయంత్రం 6-30 గంటలకు శ్రీ 
చం(ద్రశేఖరస్వామి మనోన్మణి అమ్మవారలు ఇరువురు ఒకే పల్లకిపై వేంచేసి 
సర్వాభరణ భూషితులై ఛత్రచామర బాజా భజంత్రీలతో వేదపారాయణలతో 
భక్త బృందాలతో శమీ దర్శనమునకు, పారువేటకు బయలుదేరుతారు ఈ 
ఉత్సవం ఆలయం బయట ప్రాంగణంలో వున్న శ్రీ ఆంజనేయస్వామివారి 
మండపం వరకు కొనసాగుతుంది ఆ మండపంలో శ్రీ చంద్రశేఖరస్వామి 
మనోన్మణి అమ్మవారు కొలువై వుండగా అర్చక స్వాములు శ్రీ స్వామివారి పక్షాన 
అక్కడ ఉన్న శమీ వృక్షంపై బాణాలు మూడు మారులు ప్రయోగిస్తారు ఆ 
తర్వాత అష్ట బిల్వదళాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన శమీ పత్రాలతో శ్రీ చంద్రశేఖర 
స్వామివారలను అర్చించి చక్కెర పొంగలి, మిరియపు పొంగీలి, పులిహోర, 
పెరుగన్నం మున్నగు అన్నప్రసాదాలను ఘనంగా నివేదిస్తారు 


అటు పిమ్మట మంగళహారతి, ప్రసాద వితరణలతో శమీ దర్శనం పూర్తి 
అవుతుంది మళ్లీ శ్రీ చంద్రశేఖరస్వామి శ్రీ మనోన్మణి అమ్మవారలు, తిరిగి 
ఊరేగింపుగా ఆలయంలో ప్రవేశించడంతో దేవీ నవరాత్రులలో విశేషంగా 
జరుపబడే శ్రీ కామాక్షీ అమ్మవారి అర్చనా ఆరాధనా కార్యక్రమాలు సంపూర్ణంగా 
శోభాయమానంగా మంగళ ప్రదంగా పరిసమాప్తమవుతాయి. 

కపిలతీర్థంలో ఆశ్వయుజ మాసంలో దసరా పండుగవరకు జరిగే 
శరన్నవరాత్రులలో ప్రతిరోజు మధ్యాహ్నం (బ్రాహ్మణులకు అన్న సంతర్పణ 

క్షే " 


ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య 
ప్రాజెక్టు కళాకారులచేత, సంగీత ధార్మిక కార్యక్రమాలు, పురాణ ప్రవచనాలూ 
హరికథలు ఏర్పాటు చేయబడుతూ వుంటాయి. 


శ్రీ వేంకటాచలం యొక్క సన్నిహిత సీమలో నెలకొని ఉన్న అత్యంత ప్రసిద్ధ 
శైవక్షేత్రమైన కపిలతీర్థంలో రోజుకొక్క రూపంలో దర్శనమిస్తున్న శ్రీ కామాక్షీ 
అమ్మవారిని దర్శించుట సర్వదోష హమేగాక సర్వమంగళ ప్రదాయకము కూడ. 
ముఖ్యంగా దేవీ నవరాత్రులలో దర్శించి సేవించుట ఎనలేని కోరికలు అన్నీ 
తీరతాయునడంలో ఏ మాత్రం సందేహం లేదు ఎందుకంటే ఆ యము 
చూపులతోనే కోరికలన్నీ తీర్చే జగన్మాత అందువల్లే ఆ యమ కామాక్షీ దేవి అనే 
సార్థక నామధేయంతో విరాజిల్లుతూ వున్నది అలా సర్వార్థ ప్రదాయినియైన 
శ్రీ కామాక్షీ దేవి విరాజిల్లుతూ వున్న సిద్ధిక్షేత్రం శ్రీ కపిలతీర్ధ పుణ్యక్షేత్రం! 


యా దేవీ సర్వభూతేషు శక్తి రూపణ సంస్థితా 
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః 
ఓం నమళ్ళీవాయ! ఓం నమళ్ళివాయ॥/! 


శర శ 3 


సౌరమానం ప్రకారం తులా మాసంలోని పూర్ణివుు రోజున అనగా 
అశ్వయుజ (సెప్టెంబరు - అక్టోబరు) మాసంలో ప్రతి సంవత్సరం అత్యంత 
భక్తి ప్రపత్తులతో ఆనందదాయకంగా శ్రీ కపిలేశ్వరస్వామివారి మహాలింగానికి 
(వచరూలవలూర్తికి ) “అన్నాభిషేకం” అనబడే విశేష అభిషేకోత్సవం 
జరుపబడుతుంది. ఈ ఉత్సవం జరిగే రోజును “కపిలతీర్థ ముక్కోటి” అని 
వోోషంగా పేర్కొంటారు. 

ఈ పూర్ణిమనాడు ఉచ్చకాలం అనబడే మాధ్యాహ్నికః సమయంలో 
శ్రీ కపిలేశ్వరస్వామివారి మహాలింగానికి (మూలమూర్తికి) మాత్రమే ఏకాంతంగా 
అన్నాభిషేకం నిర్వహింపబడుతుంది. ఆనాడు ఉదయం పదకొండు గంటల 
సమయంలో శుద్ధోదకంతో శ్రీ కపిలేశ్వర స్వామివారికి అభిషేకం చేస్తారు. 


వలయుందుగా ఏకాంత సేవా వుండపం అని పిలువబడే ప్రతివూ 


మండపంలో మహాకలళ స్థాపన చేస్తారు. ఈ కలశంలో కుంకువుపువ్వు, 
కేషేత 


జాజికాయ, జాపత్రి, ఏలకులు, లవంగాలు, పచ్చకర్పూరం మున్నగు సుగంధ 
(ద్రవ్యాలు కలిపిన నిర్మల జలాన్ని నింపి, వుహాకలళస్థాపన చేస్తారు ఆ 
సవుయంలో వేదపండితులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్ర పరన 
పారాయణలు కొవిస్తారు. 


శ్రీ తర్వాత సుమారు 250 కిలోల బియ్యం వండిన అన్నంతో శ్రీ కపిలేశ్వర 
లింగానికి అభిషేకం చేస్తారు భూమితలం నుండి పానపట్టం మరియు లింగం 
కూడ పూర్తిగా అన్నంతో కప్పివేయబడుతుంది కపిలేశ్వరలింగాన్ని పూర్తిగా 
అన్నంతో కప్పిన తర్వాత దానిపైన ప్రత్యేకంగా అన్నంతోనే ఒక చిన్న శివలింగాన్ని 
పానవట్టంతో కూడా తీర్చి దిద్ది స్థాపిస్తారు. 


ఇలా ఏర్పాటు చేసిన అన్న లింగంపైన లింగాన్ని వదలి పానవట్టంపై 
నుంచి అక్కడక్కడ పోళీలు (పూరణం భక్ష్యం) సుఖియలు (పూరణం 
కుడుములు, బూరెలు), మురుకులు (ఉప్పులేనివి), ఫేణీలు, వడలు 
(ఉప్పలేకుండా) ఇలా ఈ ఐదు రకాల పిండి వంటలను అలంకరిస్తారు. 


పిదప పొట్టకాయులు, వంకాయులు, అరటి కాయలు, సీవు 
వంకాయలు, బూడిద గుమ్మడికాయలు వీటిని ముక్కలుగా కాకుండా పూర్తి 
కాయాలుగానే ఉప్పులేకుండా ఉడికించి, వీటిని అన్నలింగంపై సర్పా 
భరణాలుగా, చంద్రవంకగా, డమరుకగా, త్రిశూలంగా తీర్చిదిద్ది అలంకరిస్తారు 


నిమ్మకాయలు, టెంకాయలు కొట్టి నివేదనమిస్తారు ఆ తర్వాత 
పుష్పమాలలతో బిల్వంతో అలంకరిస్తారు ఇలా సర్వాంగ సురీదరంగా తయారైన 
అన్నలింగానికి వేష పూజ జరుగుతుంది 


మొదట శివ సహస్ర నామావళితో అర్చన జరిగిన తర్వాత ప్రత్యేకంగా 
పొంగలి, పెరుగన్నం నివేదింపబడతాయి 


అనంతరం డమరుక, భేరీ, మృదంగాలు, శంఖాలు, తాళాలు మున్నగు 
పంచవాద్య సమ్మేళనంతో కూడిన మంగళ వాద్య ధ్వనులతో ఘనంగా మహా 
దీపారాధన జరుగుతుంది. పిదప మంత్ర పుష్ప సమర్పణ, స్వస్తివాచనం జరిగిన 
తర్వాత భక్తులందరికి సర్వదర్శనం ఏర్పాటు చేయబడుతుంది. 
కేక్‌ 


ఈ అన్నాభిషేక సర్వదర్శనం సుమారు మూడుగంటల పాటు అనగా 
మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు ఉంటుంది 

సర్వదర్శనానంతరం టెంకాయలు కొట్టి కర్పూర హారతిని ఇచ్చిన తర్వాత 
శ్రీ కపిలేశ్వర లింగంపై ఏర్పాటు చేసిన అన్న శివలింగాన్ని మాత్రం ఉద్వాసన 
చేసి ఊరేగింపుగా బాజా భజంత్రీలతో వేదపారాయణలతో కపిలతీర్ధ పుష్కరిణి 
(కోనేటి) దరికి వచ్చి, అక్కడ అష్ట మంత్ర పుష్ప సమర్చణలతో, ఆ అన్న లింగానికి 
అర్చన చేసి కర్బూర హారతులయిన అనంతరం ఆ లింగాన్ని కోనేటి జలాల్లో 
నిమజ్జనం చేస్తారు. ఇంతటితో కపిలేశ్వరస్వామివారి అన్నాభిషేక మహోత్సవం 
పూర్తి అవుతుంది అటు పిమ్మట గర్భాలయంలో శివలింగంపై మిగిలి వున్న 
అన్నాన్ని అంతా ప్రక్కకు తీసి, ఆ అన్నాన్ని పులుసు కూరలతో కలిపి భక్తులకు 
ప్రసాదంగా పంచడం జరుగుతుంది 

ఈ అన్నాభిషేకోత్సవం మాధ్యాహ్హిక వేష పూజగా ఒక కపిలేశ్వరస్వామివారి 
మహాలింగానికి మాత్రమే జరుపబడుతుంది 

అన్నాన్ని పూర్తిగా తీసివేసిన తరువాత శ్రీ కామాక్షీ కపిలేశ్వరస్వామివారలకు 
ప్రతిరోజు జరిగే ప్రదోషకాల పూజ - అనగా సాయంకాల నిత్య అభిషేక సహస్ర 
నామార్చనలు, నివేదనలు సంధ్యాకాల హారతులు యథాప్రకారం జరుగుతవి 


సంవత్సరానికి ఒక్కమారు జరిగే ఈ అన్నాభిషేక మహోత్సవంలో పాల్గొని 
అన్నలింగ దర్శనం చేసినట్టయితే సమస్త [గ్రహ దోషాలు, పూర్వజన్మ సంచిత 
పాపాలు తొలగి పుణ్యం కలుగుతుందని, భక్తుల దృఢమైన విశ్వాసం. “అన్నం 
పరబ్రహ్మ స్వరూపం” అన్న నానుడి ననుసరించి సాక్షాత్తు పరబ్రహ్మమైన 
శ్రీ కపిలేశ్వరుని అన్నంతో అభిషేకించి, అర్చించి ఆ అన్నాన్ని ప్రసాదంగా 
పంచడంలో సర్వవ్యాపకుడైన పరమేశ్వరుడు అన్నగత ప్రాణులైన సర్వజీవుల్లోను 
వున్నాడనీ, అన్నంతోనే సమస్త భూతరాసులు మనగలుగుతున్నాయన్న సత్యం 
విదితవువుతున్నది. అందువల్లే భూత తృప్తి కోసం అన్నదానం విధిగా 
చేయవలెననే సందేశాన్ని అన్నాభిషేకోత్సవం లోకానికి ప్రబోధిస్తూ వుంది. 

ఓం నమళ్ళివాయ! ఓం నమళ్ళివాయ// 


శశ యన్‌ 
116 


ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం వున్న రోజున ప్రదోష 
వేళలో శ్రీ కపిలేశ్వర స్వామి సన్నిధిలో కృత్తికా దీపోత్సవం మహా వైభవంగా 
జరుపబడుతుంది. ఈ నక్షత్రం కార్తిక పౌర్ణమి రోజే రావచ్చును లేదా మరునాడు 
రావచ్చును ప్రదోష కాలంలో కృత్తికా నక్షత్రం ఉండడమే ప్రధానంగా నిర్ణయించి 
ఈ దీపోత్సవం జరుపబడుతున్నది ఉదయం సుప్రభాతం మొదలుకొని 
మధ్యాహ్న వేళవరకు అన్ని పూజా విధులు నివేదనలు జరుపబడుతవి ఆ తర్వాత 
సాయంత్రం శ్రీ కామాక్షీ కపిలేశ్వరస్వామివారలకు అభిషేకాదులు, సహస్ర 
నామార్చనలు మహా నివేదనలు పూర్తి చేస్తారు పిదప ్రదోషకాల పూజా 
సందర్భంలో పంచవాద్య మహానాద సమ్మేళన పూర్వకంగా మహా మంగళహారతి 
ఈ విధంగా నిర్వహింపబడుతుంది 


పరిచారకులు మొదట శ్రీ కపిలేశ్వరస్వామి గర్భాలయం ముఖద్వారం 
వద్ద రెండడుగుల ఎత్తు నాలుగు అడుగుల పొడవుగల పీరంమీద ప్రదోష వేళలో 
మంగళహారతి కోసం ఉపయోగించే వివిధ హారతి సెమ్మెలను నువ్వుల నూనెతో 
తడిపిన వత్తులతో కూడ ఏర్పాటుచేసి సిద్ధంగా వుంచుతారు 


ప్రాచ్యాం తత్పురుషం విద్యా, దఘోరం దక్షిణాముఖం 
సద్యోజాతం ప్రతీద్యాం తు, వామదేవ ముద బ్యుఖం 
ఈశాన మూర్ధ్య వరం స్యా, చృంభోః, పంచముఖశ్రమం 
అని వేద మంత్రంలో చెప్పబడినట్లుగా (ప్రతిదినం ప్రదోష వేళలో 
శ్రీ కపిలేశ్వర మహాలింగము యొక్క ఐదు ముఖాలైన ఈశానమూర్తి (ఊర్ధ సం), 
సద్యోజాతమూర్తి (పశ్చిమం), తత్పురుష మూర్తి (తూర్చు), అఘోరమూర్తి 
(దక్షిణం), వామదేవమూర్తి (ఉత్తరం) అనే పేర్లతో విరాజిల్లే పంచ (బ్రహ్మలకు 
మంగళహారతి ఇవ్వటానికి ఐదు వెండి పళ్లేలను ఉపయోగిస్తారు 


కాని కృత్తికా దీపోత్సవం రోజున మాత్రం వెండి పళ్లేలకు బదులు 

పెద్దవిగావున్న కొత్త మూకుళ్లను ఉపయోగిస్తారు ఈ పెద్ద మూకుళ్లలో నిండుగా 

నువ్వుల నూనె పోసి, వత్తులను వెలిగిస్తారు మొదట ఈ మూకుళ్ల జ్యోతులకు 

ధూపదీప హారతులిచ్చిన అనంతరం పరిచారకులు ఒక్కొక్క మూకుడు [క్రమంగా 

అందిస్తూ వుండగా అర్బకస్వామి స్వీకరించి ఆ జ్యోతిలో శ్రీ కపిలేశ్వరస్వామివారికి 
కే7 


నయనానందకరంగా ఒకటి తర్వాత మరొకటిగా హారతి ఇస్తారు ఇలా ఐదు 
మూకుళ్ల జ్యోతులతో హారతులు సమర్పించిన తదుపరి వెండి రధ హారతి, నక్షత్ర 
హారతి, పూర్ణకుంభ హారతులను ఇచ్చిన తర్వాత ఛత్ర చామరాది సంప్రదాయాను 
గుణంగా ఉపచారాలు సమర్పిస్తారు. ఈ మంగళహారతులు జరుగుతున్న 
సమయంలో భేరులు తాళాలు, శంఖాలు, డమరుకం, భజంత్రీలు మున్నగు 
పంచవాద్యాలు మోగిస్తారు అనంతరం శ్రీ కపిలేశ్వరస్వామివారికి వేదపండితులు 
మంత్ర పుష్ప సమర్చణ చేసి శ్రావ్యంగా శాతి సూక్తాలను పరిస్తారు పిదప 
పంచహారతిని ఘనంగా ఇస్తారు 

ఆ తర్వాత అర్చకస్వాములు శ్రీ కామాక్షీ అమ్మవారి సన్నిధిలో కూడ 
శ్రీ స్వామివారికి వలెనే అంబిక (ఊర్ధ్వం) గణాంబిక (తూర్పు), గంగ (దక్షిణం), 
గౌరి (ఉత్తరం), ఉమ (పశ్చిమం) ఈ పంచ దేవేరులకు ఐదు కొత్త మూకుళ్ల 
జ్యోతులతో హారతులను, నక్షత్ర హారతులను పూర్ణ కుంభహారతిని, ఛత్ర చామర 
ఉపచారాలను, వాద్యాలు మోగుతుండగా సమర్పిస్తారు చివరగా మంత్రపుష్ప 
సమర్పణ కూడా జరుగుతుంది 


అలాగే పరివార దేవతా మండపంలో వున్న శ్రీ వల్లీ దేవసేనా సమేతుడైన 
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని వద్ద కూడ ఐదు పెద్ద మూకుళ్ల జ్యోతులు, నక్షత్ర 
హారతులు పూర్ణ కుంభ హారతులతో పాటు ఛత్ర చావురాది ఉపచారాలు 
సమర్పింపబడుతవి 


ఇలా శ్రీ కపిలేశ్వరుని సన్నిధిలోను, శ్రీ కామాక్షీ అమ్మవారి సన్నిధిలోను, 
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని సన్నిధిలోను హారతులు పూర్తి అయిన తరువాత, 
అర్చకస్వాములు తొలుత శ్రీ కపిలేశ్వరస్వామివారి సన్నిధిలో వెలిగించిన ఐదు 
మూకుళ్ల జ్యోతులను స్వీకరించి బాజా భజంత్రీలతో వేదగానంతో ఆలయ 
మహాప్రదక్షిణం చేస్తూ ధ్వజస్తంభ మండపంలోని శ్రీ సిద్ధి వినాయకస్వామి 
సన్నిధిలో ఒక జ్యోతిని, బలిపీరంపైన రెండవ జ్యోతిని, ముఖ మండపంలో 
నందీశ్వరుని వద్ద మూడవ జ్యోతిని, శ్రీ కపిలేశ్వరుని సన్నిధిలో నాల్గవ జ్యోతిని 
ప్రదక్షిణ మార్గంలో సోమసూత్రం దగ్గర ఉన్న శ్రీ చండికేశుని వద్ద మిగిలిన ఐదవ 
జ్యోతిని ఉంచుతారు 


పిదప శ్రీ కామాక్షీ దేవికి సమర్పించిన ఐదు మూకుళ్ల జ్యోతులలో 


అమ్మవారి సన్నిధిలో మొదటి జ్యోతిని, ఎదురుగా సింహవాహనం వద్ద రెండవ 
118 


జ్యోతిని, పరివార దేవతా మండపంలో శ్రీ దక్షిణా మూర్తి వద్ద మూడవ జ్యోతిని, 
ఏకాంతసేవమండపం అని పిలువబడే ప్రతిమామండపంలో సోమస్కంద మూర్తి 
వద్ద నాల్గవ జ్యోతిని, నవగ్రహదేవతల వేదికవద్ద ఐదవ జ్యోతిని ఈ వక 


ఆ తరువాత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునకు సమర్పించిన ఐదు మూకుళ్ల 
జ్యోతులతో, శ్రీ సుటబ్రహ్మణ్యేశ్వరుని సన్నిధిలో మొదటి జ్యోతిని, ఆలయం 
పైభాగాన శ్రీ కపిలేశ్వరుని గర్భాలయ శిఖరంసైన రెండవ జ్యోతిని, 
శ్రీ కామాక్షమ్మవారి ఆలయ శిఖరంపై మూడవ జ్యోతిని, ధ్వజస్తంభం పతాకం 
పైన నాల్గవ జ్యోతిని, ఆలయం ముఖ మండపం సైభాగాన వున్న వృషభ 
వాహనుడైైన శ్రీ ఉమామహేశ్వరుల వద్ద ఐదవజ్యోతిని ఉంచుతారు 


ఈ జ్యోతులు అయా చోట్ల అవంరుస్తూ వున్న సవుయుంలో 
వమంగళవాద్యాలు, వేదగానాలు వరుసగా శ్రవణ పేయుంగా సాగుతూనే 
వుంటాయి 


కొర్తీకదీపం (ఆకాశదీపం) 


శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయం పైభాగాన శిఖరాల వద్ద అర్చకస్వాములు 
జ్యోతులను అమరుస్తూ వున్న సమయంలోనే, ఆఅదీప జ్యోతులను దర్శించుకొని, 
సరిగ్గా అదే వేళకు కపిలేశ్వరుని ఆలయాన్ని అనుకొని వున్న కొండపై భాగాన 
ఏర్పాటు చేసి వున్న పెద్ద గూటిలో తిరుపతి పట్టణవాసులైన గాండ్ల (తెలిక) 
కులస్థులు అఖండ జ్యోతిని వెలిగిస్తారు పెద్ద కుండను సగంభాగం, సున్నితంగా 
పగులగొట్టి పైభాగాన్ని (మూతిగల భాగాన్ని) పీరంగా ఏర్పరచి, దానిలో 
ప్రమిదలాంటి కుండను పెట్టి, దానిలో సుమారు 20 కిలోల నువ్వులనూనెను 
పోసి, చేతి మణికట్టు అంతటి లావుగల నూలదారపు పుంజాన్ని వత్తిగా వేసి 
జ్యోతిని వెలిగించిన తర్వాత భక్తి ప్రపత్తులతో పండ్లు టెంకాయ నివేదనలను 
సమర్పించి ఆ జ్యోతికి హారతులు ఇచ్చి పూజిస్తారు 


తిరుమల తిరుపతి దేవస్థానం వారికి గొని, శ్రీ కపిలేశ్వర క్షే తానికి గాని 
ఏ మాత్రం ప్రమేయం లేకుండా అత్యంత భక్తి ప్రపత్తులతో, నియమ నిష్టలతో 
తిరుపతి (గామస్థులైన గాండ్ల కులస్ఫులు స్వతంత్రంగా సుమారు నూరేండ్ల 
నుండి, అనగా తిరుమల తిరుపతి దేవస్థానం మహంతుల పరిపాలన క్రింద 
వున్నప్పటి నుంచి శ్రీ కపిలేశ్వర క్షేత్రం పై సై భాగంలో కొండశిఖరం మీద కార్తీక 


దీపాన్ని వెలిగిస్తున్నట్లు తెలియవస్తున్నది. కార్తీక దీపోత్సవ సమయంలో 
కొండకోనపై తెలిక భక్తులు వెలిగించిన అఖండజ్యోతి ఆ రాత్రి వేళ తిరుపతి 
పట్టణ వాసులకు మాత్రమే గాక చుట్టు ప్రక్కగ్రామాలవారికికూడ దర్శనమిస్తూ 
శ్రీ కపిలేశ్వరస్వామి సన్నిధిలో జరుగుతున్న కార్తీక కృత్తికా దీపోళ్సవాన్ని ఈ నాటికీ 
ఎల్లరచే స్మరింపజేస్తూ వున్నది. 

అర్చకస్వాములు అలయశళిఖరంపైన జ్యోతులను వుంచిన తరువాత, 
వాహన వుండపం నుండి భజంత్రీ వుంగళవాద్య పురస్సరంగా, వేద 
పారాయణలతో ఛత్రచామర మర్యాదలతో శ్రీ కామాక్షీ కపిలేశ్వరస్వామివారల 
ఉత్సవ మూర్తులయిన శ్రీ చంద్ర శేఖరస్వామి శ్రీ మనోన్మణి అమ్మవారలను ఒకే 
పల్లకిపై అధిష్టింపజేసి, కపిలతీర్థం మండపం వద్దకు ఊరేగింపుగా తీసికొనివస్తారు 
ఆ మండపంలోనికి వేంచేసిన శ్రీ చంద్రశేఖరస్వామి మనోన్మణి అమ్మవారలకు 
పండ్డు, కాయ కర్పూర నివేదనలు సమర్పిస్తారు తదుపరి అర్చకులు అచట 
ఎట్టఎదుట దర్భలతో ఏర్పాటు గావించిన “జ్వాలా తోరణవలయొను 
శ్రీ స్వామివారికి ఇచ్చిన హారతితో వెలిగింపజేస్తారు అర్చకులు వెలిగించిన 
“జ్వాలాతోరణం” అనంతమైన వింత వింత తేజస్సులతో దర్శనమిస్తూ, 
భక్తులను మైమరుపిస్తుంది. అ “జ్వాలాతోరణం' అగ్ని జ్వాలలతో వెలుగుతూ 
పూర్తిగా శాంతించిన అనంతరం అందలి “భస్మరక్ష'ను అర్చకులు ముందుగా 
శ్రీ స్వామివారికి అమ్మవారికి నుదుట అలంకరించిన తరువాత తాము ధరిస్తారు 
పిదప ఆ భస్మరక్షను అచట చేరిన భక్తులందరకూ ఆది దంపతులయిన 
శ్రీ కామాక్షీ కపిలేశ్వరుల ప్రసాదంగా ఇవ్వబడుతుంది 

తదుపరి శ్రీ చంద్రశేఖరస్వామి మనోన్మణి అమ్మవారలు ఆలయంలో 
ప్రవేశించడంతో కృత్తికా దీపోత్సవం మంగళప్రదంగా పరిసమాప్త మవుతుంది 

కృత్తికా దీపోత్సవంలో పాల్గొన్న భక్తులందరకు వోషంగా చక్కెరపాంగలి, 
పులిహోర, పాయసం మున్నగు ప్రసాదాలు వితరణ చేయబడతాయి 

ఈ కార్తిక కృత్తికా దీపోత్సవంనాడు విశేషంగా వేలాదిమంది భక్తులు 
శ్రీ కపిలేశ్వర క్షేత్రాన్ని సందర్శిస్తారు. అంతేకాదు పుణ్యస్త్రీలు, కన్యలు, పూర్వ 
సువాసినులు.... ఇలా అందరూ కృత్తికా దీపోత్సవం నాడు శ్రీ కపిలేశ్వర్న 
ఆలయంలో తవుకు నచ్చిన చోట తమకు తోచిన సంఖ్యలో ప్రమి 
వెలిగిస్తారు. 

120 


ముఖ్యంగా శ్రీ కపిలేశ్వరస్వామివారి కల్యాణమండపంలో దేవస్థానం 
సిబ్బంది చేత పానవట్టంతో కూడిన శివలింగాకారంలో త్రిశూలాకారంలోను, 
చిత్రం గీసి, ప్రమిద జ్యోతులు వెలిగిస్తారు శివుడు లింగరూపంలో సాక్షాత్తు 
జ్యోతి-స్స్వరూపుడుగా దర్శనమిచ్చి భక్తులను ఆనందింపజేస్తాడు ఇలా 
సర్వేసర్వత్ర జ్యోతులతో వెలుగుతున్న కపిలేశ్వర క్షేత్రం కార్తీక దీపోత్సవంనాడు 
వేయి వెలుగులతో ప్రకాశిస్తూ మైమరపిస్తుంది 
ఓం నమళ్ళివాయ! ఓం నమళ్ళివాయ॥!! 


న 


శ్రీ కామాక్షీ సమేత శ్రీ కపిలేశ్వరస్వామివారలకు ప్రతి సంవత్సరం 
మార్గశిరమాసం పౌర్థమినాటికి పూర్తి అగునట్ట్లుగా మూడు రోజులపాటు కపిలతీర్ధ 
పుష్కరిణిలో ప్రతిరోజు ప్రదోష వేళలో తెప్పోత్సవాలు జరుగుతవి 


ఈ తెప్పోత్సవాల కోసం కపిలతీర్థ పుష్కరిణిలో విద్యుద్దీపాలతోను, 
మామిడాకు తోరణాలతో అరటి స్తంభలతో అలంకరించి తెప్పను ఏర్పాటు 
చేస్తారు అంతేగాక, కపిలతీర్థ ప్రవేశద్వారంలోను, ఆలయంలోను, పుష్కరిణిని, 
రంగురంగుల విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరిస్తారు 


మార్గశిర శుద్ధ త్రయోదశినాడు సాయంవేళ శ్రీ కపిలేశ్వరస్వామి 
ఆలయంలో ప్రదోషకాల అభిషేక అర్చన నివేదన మంగళ హారతులు పూర్తి 
అయిన తర్వాత, ప్రతిమా మండపంలో వున్న శ్రీ విఘ్నేశ్వరస్వామివారిని, 
శ్రీ చంద్రశేఖరస్వామి, మనోన్మణి అమ్మవార్ల ఉత్సవవలూర్తులను వాహన 
మండపానికి వేంచేపు చేయించి అలంకరిస్తారు 


వాహన మండపం నుండి పుష్కరిణి వరకు, ఒక పల్లకిపై శ్రీ విఘ్నేశ్వర 

స్వామివారిని, మరొక పల్లకీపై శ్రీ చంద్రశేఖరస్వామి, మనోన్మణి అమ్మవారిని 

వేంచేపుచేసి, బాజా భజంత్రీలతో వేద పారాయణలతో ఛత్రచామరాది సార్వభౌమ 

ఉపచారాలతో ఊరేగింపుగా తరలివస్తారు అక్కడ అర్చకస్వామి తెప్పపై 

లఘువుగా సంప్రోక్షణలో శుద్ధి చేసిన తర్వాత శ్రీ విఘ్నేశ్వరస్వామివారిని, 
కరక 


శ్రీ చంద్రశేఖరస్వామి మనోన్మణి అమ్మవారలను తెప్పపై వేంచేపు చేయించి, 
ఇెన్చాత్సచాన్స నిర్వహారు 

వేదపండితులు, వేదమంత్రాలు శ్రుతి శుభగంగా పరిస్తుండగా, మంగళ 
వాయిద్యాలు (మైోగుతుండగా, భక్తిరస భరితమైన సంగీతం ఆనందపరవశుల్ని 
చేస్తున్న తరుణంలో కపిలతీర్థ పుష్కరిణిలో తెప్పపై శ్రీ స్వామివారలకు మూడు 
ప్రదక్షిణలు నిర్వహిస్తారు మూడు ప్రదక్షిణాల అనంతరం కొబ్బరికాయ కొట్టి 
పండ్లు నివేదన చేసి, మంగళహారతిని ఇస్తారు ఈ తెప్పోత్సవాలను, నలువైపులా 
కోనేటి మెట్లపై కూర్చొని వున్న భక్తాదులు అనేకులు తిలకిస్తారు అనంతరం 
శ్రీ స్వామివారలు ఆలయంలో ప్రవేశించడంతో మొదటిరోజు తెప్పోత్సవం పూర్తి 
అవుతుంది 


మొదటి రోజు వలెనే రెండవరోజున అనగా మార్గశిర శుద్ధ చతుర్దశి నాటి 
సాయంకాలం ఆరాధన నివేదన మంగళ హారతులు అయిన తర్వాత శ్రీ వల్లీ 
దేవసేనా సమేతుడైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి తెప్పోత్సవం జరుగుతుంది 
కపిలతీర్ధ పుష్కరిణిలో రెండవ రోజున తెప్పపై ఐదు ప్రదక్షిణలు నిర్వహిస్తారు 
అనంతరం నివేదన కర్పూర హారతుల అనంతరం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి 
ఆలయం ప్రవేశించడంతో రెండవ రోజున తెప్పోత్సవం పూర్తి అవుతుంది 


మొదటి రెండు రోజున మాదిరే మూడవ రోజున అనగా మార్గశిర పౌర్ణమి 
నాటి సాయంత్రం ప్రదోషకాల సమయ మహా మంగళహారతులయిన తర్వాత 
వాహన మండపంలో పుష్పమాలలతో అభరణాలతో చక్కగా అలంకరింపబడిన 
శ్రీ సోమాస్కందమూర్తి ఒక పల్లకిమీద, చక్కగా అలంకరింపబడిన శ్రీ కామాక్షీ 
దేవి ఉత్సవమూర్తి మరొక పల్లకిమీద వేంచేపు చేసి, ఊరేగింపుగా కపిలతీర్థ 
పుష్కరిణి వరకు తరలించుకొని వెళ్లి తెప్పపై కొలువుచేయిస్తారు మూడవ రోజున 
ఈ స్వామివారలకు పుష్కరిణిలో చుట్టు ఏడు ప్రదక్షిణలు జరిపిన తరువాత 
నివేదన మంగళ హారతులు సమర్చిస్తారు పిదప శ్రీ స్వామివారు యథా 
ప్రకారంగా ఆలయంలో ప్రవేశించడంతో మూడు రోజుల పాటు నిర్వహించబడే 
వార్షిక తెప్పోత్సవాలు ఘనంగా పరిసమాప్తమవుతాయి 

ఓం నమళ్ళివాయ/ ఓం నమళ్ళివాయ॥// 


నే 
122 


ఆర్రూ దర్శనోత్సవం 


ప్రతి సంవత్సరం మార్గశిరమాసంలో శుద్ద త్రయోదశి నుంచి పౌర్ణమి 
వరకు కపిలతీర్థ పుష్కరిణిలో తెప్పోత్సవాలు జరుగుతాయి ఇవిగాక 


ఈ పౌర్ణమి నాటి ఉషోదయాన ఆగ్రా నక్షత్రం కూడి వున్న రోజున కపిలతీర్థ 
క్షేత్రంలో “అర్హా నక్షత్ర దర్శనోత్సవం'' అనే ప్రత్యేక ఉత్సవం జరుగుతుంది 
ఆగ్రా నక్షత్రం శివుని అవతరణ నక్షత్రమే గాక, శివాంశ సంభూతుడైన 
మాణిక్యవాచకర్‌ జన్మనక్షత్రం కూడా కావడం మోేషం! ఆగ్రా నక్షత్రం కూడిన 
చూర్శశిర పౌర్ణవిం నాటి ఉషః కాలంలో శ్రీ నటరాజస్వావింవారికి, 
శ్రీ శివకామసుందరి అమ్మవారి ఉత్సవమూర్తులకు, శ్రీ మాణిక్యవాచకర్‌ స్వామి 
ఉత్సవమూర్తికి అభిషేక, అలంకార, అర్చన, నివేదనాదులు పూర్తి అయిన తర్వాత 
ఈ ఉత్సవమూర్తులను వాహనమండపానికి తరలిస్తారు 


అక్కడ శ్రీ నటరాజస్వామి, శ్రీ శివకామసుందరి అమ్మవారలను ఒక 
పల్లకిపై, మాణిక్యవాచకర్‌ స్వామిని మరొక పల్లకిపై వేంచేపు చేసి చక్కగ 
ఆభరణాలతో పుష్పమాలలతో అలంకరించిన తర్వాత తిరుపతి పురవీధుల్లో 
(గొమోత్సవం జరుగుతుంది అరువది ముగ్గురు శివభక్తులలో సుప్రసిద్ధుడైన 
మాణిక్యవాచకర్‌స్వామిని ఉద్దేశించి నిర్వహింపబడే ఈ “అర్హా దర్శనోత్సవం'” 
రోజున మాత్రమే శ్రీ నటరాజస్వామి, శ్రీ శివకామసుందరి అమ్మవారలతో పాటు 
శ్రీ మాణిక్యవాచకర్‌స్వామి ఊరేగింపుగా బయటికి తరలివస్తారు 


ఓం నమళ్ళివాయ! ఓం నమళ్ళివాయ// 


శశ సో ల్‌ 





శ్రీ కపిలేశ్వర క్షేత్రంలో సౌరమానం ప్రకారం ప్రతి సంవత్సరం మకర 
వూసంలోని పూర్ణివుకు వముందు వచ్చే శుక్రవారం నాడు - అనగా 
చాంద్రమానాన్ని అనుసరించి 'పుష్యమాసం' (తమిళుల తైనెల) లో శ్రీ కామాక్షీ 
అమ్మవారికి చందనాలంకారసేవ జరుపడుతుంది. ఈ చందనాలంకార సేవ 
శ్రీ కామాక్షీ అమ్మవారి మూలమూర్తికి మాత్రమే జరిగే వార్షికమైన విశిష్టసేవ 
123 


ప్రతి సంవత్సరం పుష్యమాస పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు 
ఉదయం నుండి సాయంకాలం వరకు యథారీతిగా ఆలయంలో అభిషేక 
అర్చన నివేదనాదులన్నీ జరపబడుతాయి 


ఆనాటి సాయంకాలం శ్రీ కపిలేశ్వరస్వామివారి, శ్రీ కామాక్షీ అమ్మవారి 
మూలమూర్తులకు ఒకే వేళలో పాలు, పెరుగు, తేనె, చందనం, పన్నీరు మున్నగు 
సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరుగుతుంది ఇందులో శ్రీ కపిలేశ్వరస్వామివారి 
మహాలింగానికి జరిగే అభిషేకం మాత్రమే భక్తులుతిలకించవచ్చు శ్రీ కామాక్షీ 
అవ్మువారి వవూలమూర్తికి ఏకాంతంగా జరుపబడే అభిషేకాన్ని ఎవ్వరూ 
చూడడానికి వీలుండదం అభిషేకం జరిగిన తర్వాత తెరలవూటుల 
అర్చకస్వాములు శ్రీ కపిలేశ్వరస్వామివారిని అలంకరిస్తారు 


చందనాలంకార సేవ జరిగే సాయంకాలం మాత్రం అమ్మవారికి అభిషేకం 
అయిన తర్వాత అమ్మవారి మూలమూర్తిని శిరసాది పాదాంతం బాగా తుడుస్తారు 


పిదప చందనం, పచ్చకర్పూరం, కుంకువుపువ్వు, పన్నీటి తో 
తయారుచేసిన చందనపు మిశ్రణాన్ని (చందనపు ముద్ద) శ్రీ కామాక్షీ అమ్మవారి 
మూలమూర్తి కిరీటం మొదలు పాదాలవరకు పూర్తిగా అలదుతూ అలంకరిస్తారు 
ఈ చందనపు ముద్దను పాదాలకు, అభయ వరదహస్తాలకు, కిరీటానికి అలదిన 
తర్వాత అమ్మవారికి రవికగా, పట్టుచీరగా కూడా తీర్చిదిద్దుతారు రవికకు, చీరకు 
అంచులుగా చందనం మీద సరిగను అతికిస్తూ చక్కగా తీర్చిదిద్దడం 
జరుగుతుంది 


పూర్తిగా చందనంతోనే అలంకరింపబడిన ఈ అలంకారం అమ్మవారికి 
పట్టురవికను, పట్టుచీరను అలంకరించినట్టుగానే భాసిస్తూ వుంటుంది 
అందువల్ల ఈ చందనాలంకారం౦ం భక్తులను విశిష్టంగా ఆకర్షిస్తూ 
అలరిస్తుంటుంది. 


అలాగే అమ్మవారి ముఖార విందానికి కూడా పూర్తిగా ముక్కు చెవులు, 
కన్నులకు కూడా చందనాన్ని అద్దుతూ చక్కగా చందనాన్ని అలంకరిస్తారు 
చెవులకు బంగారు కర్ణాభరణాలను, ముక్కుకు నాసాభరణాన్ని (ముక్కుపుడక) 
అలంకరించిన తర్వాత అమ్మవారి ముఖంపై అద్దిన చందనాన్నిమెల్లగా తొలగిస్తూ 
కన్నులు, కనురెప్పలు, కనుబొమ్మలు అందంగా కనబడేట్లుగా సొంపుతో 
తీర్చిదిద్దుతారు. 
క్షే2ైతీ 


ఇలా అమ్మవారి వమూర్తిని కేవలం చందనంతోనే ఆపాద వుస్తకం 
(మకుటం) అలంకరించిన తర్వాత వజ వైడూర్యాలు పొదిగిన కంరాభరణాలను, 
కమ్మలను, ముక్కుపుడకను, నొసటి తిలకాభరణాన్ని ధరింపజేసిన తర్వాత 
పుష్పమాలలతో కూడ అమ్మవారి దివ్యమూర్తిని మిగుల శోభోయమానంగా 
అలంకరిస్తారు 
అనంతరం సాయంకాల అర్చన ప్రారంభమవుతుంది ముందుగా 
శ్రీ కపిలేశ్వరస్వామివారికి శివసహ'్ర నామాలతో, బిల్వదళాలతో పుష్పాలతో అర్చన 
జరిగిన పిదప, చందనాలంకారంతో ప్రకాశిస్తూ వున్న కామాక్షీ అమ్మవారికి 
శ్రీ లలితా సహస్ర నామాలతో కుంకుమార్చన జరుగుతుంది అర్చనానంతరం 
ప్రతిరోజూ జరిగే నివేదనతోపాటు చందనాలంకారంలో భాసిస్తూ వున్న అమ్మవారికి 
ప్రత్యేకంగా చక్కెర పొంగలి నివేదింపబడుతుంది 
నివేదనానంతరం (ప్రదోష సమయంలో శంఖం, డమరుకం, భేరీలు, 
తాళాలు, భజంత్రీలు - ఇలా పంచవాద్య సమ్మేళనంతో రధ హారతి, నక్షత్రహారతి, 
పంచహారతి, పూర్ణ కుంభ హారతులతో మహామంగళహారతి వైభవంగా, శ్రవణ 
నయనానందకరంగా నిర్వహిపబడుతుంది దివ్యదర్శనానంతరం భక్తులందరికీ 
ప్రసాద వితరణ జరుగుతుంది కామాక్షీ అమ్మవారు ఆనాటి రాత్రి సమయంలో 
పూర్తిగా ఈ చందనాలంకారంలోనే వుంటారు ఏకాంత సేవానంతరం ఆలయాన్ని 
మూసివేస్తారు 
మరునాడు సుప్రభాతానంతరం అమ్మవారికి అలదియుంచిన చందనాన్ని 
ప్రత్యేకంగా సేకరిస్తారు ఆ పవిత్ర చందనం భక్తాదులకు ప్రసాదంగా 
ఇవ్వబడుతుంది. అ చందనాన్ని భక్తులు తమ నొసట తిలకంగా ధరిస్తారు 
సంవత్సరానికి ఒళమూరు పుష్యమాసం పున్నవముతు ముందువచ్చే 
శుక్రవారంనాడు శ్రీ కామాక్షీ అమ్మవారికి లోకక్షేమం కోసం జరిగే చందనాలంకార 
సేవను దర్శించే అయా భక్తులకు తాపజ్వరాది బాధలు తొలగుతాయని 
సుఖశాంతులు సం ప్రాప్తిస్తాయని భక్తుల అనుభవ పూర్వకమైన పరమ విశ్వాసం 
ఓంకార పంజర శుకీం 
ఉపనిపదుద్యాన కలకంఠీయ్‌ 
ఆగమ దిపిన మయూరీం ఆర్యాం 
అంత ర్విభావయే ద్లొరీయ్‌. 


ఓం నమళ్ళివాయ॥! ఓం నమళ్ళివాయ॥// 


ననన 


ప్రతి సంవత్సరం మాఘమాసంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా, 
శ్రీ కామాక్షీ సమేతంగా శ్రీ కపిలేశ్వరస్వామివారికి ఐదురోజులపాటు శైవాగమ 
శాస్రోక్తంగా ప్రకారంగా బ్రహ్మోత్సవాలు జరుపబడుతున్నాయి 

మహాశివరాత్రి పండుగకు ఒక రోజు ముందుగా ధ్వజారోహణంతో 
ప్రారంభమైన శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలు మహాశివరాత్రికి 
తర్వాత మూడు రోజులపాటు కొనసాగుతాయి ధ్వజారోహణ జరిగే రోజుకు 
ముందునాటి సాయంత్రం శ్రీ వినాయకస్వామి ఆధ్వర్యంలో మృత్సం[గ్రహణ 
యాత్ర తదుపరి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది 


ధ్వజారోహణ జరిగే రోజున అనగా వుహాశివరాత్రి వుుందురోజు 
యథావిధిగా సుప్రభాతాది ప్రాతః కాల ఆలయ కార్య(క్రమాలు పూర్తి అయిన 
తర్వాత శ్రీ సిద్ధి వినాయకస్వామివారికి శ్రీ కపిలేశ్వరస్వామివారికి శ్రీ కామాక్షీ 
అవ్మువారికి ఇంకా ఇతర ప్రధాన, పరివార దేవతా వలూర్తులన్నింటికి 
అభిషేకార్చనలు అలంకారాలు పూర్తి అయిన తరువాత ఉదయకాల నివేదనలు 
రూడా జరుపబడుతవి 


పిదప అర్చకస్వాములు ఆలయం ఎదురుగా ఉన్న ధ్వజస్తంభంపై 
సుముహూర్తంలో వృషభధ్వజపటాన్ని శైవాగము శాస్తోక్తంగా ఎగురవేసి, 
భేరీమృదంగాది వాయిద్య శబ్దాల ముధ్య, వేద పండితులు మంత్రాలను 
పరిస్తుండగా, శ్రీ కపిలేశ్వరస్వామివారి (బ్రహ్మోత్సవాలకు, (బబహ్మ 
విష్ణువులతోపాటు, ఇంద్ర, అగ్ని యమ, నిర్శతి, వరుణ, వాయు కుబేరాది 
దిక్సాలురను, సకల యక్ష గంధర్వ కిన్నర కింపురుషులను, మానవులను 
ఆహ్వానిస్తూ ఉత్సవాలను ప్రారంభిస్తారు 

ధ్వజారోహణ కార్య[క్రమం నిర్విఘ్నంగా వైభవంగా జరిపిన తరువాత 
ఘనంగా ఆలయంలోని అందరు మూర్తులకు మధ్యాహ్హకాల నివేదనలు 
జరుపబడుతవి. 

అ తర్వాత మధ్యాహ్నకాలపు అభిషేక సహ(్రనామార్చనలు, ప్రదోషకాల 
దీపారాధనలు వరుసగా జరుగుతవి. ఆ సాయుంథత్రం 7 గంటలకు 
శ్రీ కపిలేశ్వరస్వామివారి ప్రధాన ఉత్సవమూర్తి అయిన శ్రీ సోమాస్కందమూర్తికి 
చంద్రప్రభ వాహనంపై ఊరేగింపు జరుగుతుంది. పక్కనే మురోపల్లకిపై 

126 


శ్రీ కామాక్షీదేవి వేంచేసి సోమాస్కందమూర్తితోపాటు ఉత్సవంలో పాల్గొంటుంది 
తిరుపతి పురవీధుల్లో ఊరేగింపు జరిగిన అనంతరం ఆలయంలో ప్రవేశించడంతో 
తొలినాటి బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది శ 


రెండవరోజు మహాశివరాత్రి పర్వదినం. ఈ రోజు కూడా యధా[క్రమంగా; 
సుప్రభాతం మొదలుకొని అన్ని కార్యక్రమాలు జరుగుతవి ఉదయం 9 గంటల 
సమయంలో శ్రీ కామాక్షీ కపిలేశ్వరుల ఉత్సవమూర్తులైన శ్రీ చంద్రశేఖరస్వామి 
మనోన్మణి అమ్మవారలకు స్నపన తిరుమంజనం వైభవంగా జరుగుతుంది 
సాయంత్రం ప్రదోషకాల పూజానంతరం 6 గంటలకు శ్రీచంద్రశేఖరస్వామి 
మనోన్మణి అమ్మవారలు వెండి నంది వాహనారూఢులై తిరుపతి పురవీధుల్లో 
కన్నులపండువుగా దర్శనమిస్తూ మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తులందరినీ 
అను[గ్రహిస్తారు 


వచూడవరోజు ఉదయం 9 గంటలకు శ్రీ సోవూస్కందవతూర్తికి, 
శ్రీ కొమాక్షీ అమ్మవారికి స్పపన తిరుమంజనం జరుపబడుతుంది ఈ రోజు 
సాయంత్రం విశేషంగా కల్యాణోత్సవం జరుగుతుంది శ్రీ సోమాస్కందమూర్తికి, 
శ్రీ కామాక్షీ అమ్మవారికి జగత్కల్యాణం కొరకు అంగరంగ వైభవంగా జరిగే 
కల్యాణోత్సవ౦లో భర్తులు కూడా పాల్గొనవచ్చు పిదప ఆ ౮ాత్రి 
శ్రీ సోమాస్కందమూర్తి గజవాహనంపైన, శ్రీ కామాక్షీ దేవి మరొక పల్లకిపైన తిరుపతి 
పురవీధుల్లో సంచరిస్తూ భక్తులందరినీ తమ కటాక్ష వీక్షణాలతో అనుగ్రహిస్తారు 


నాల్గవరోజు కూడ ఉదయం 9 గంటల సవుయుంలో శ్రీ సోవూ 
స్కందమూర్తికి, శ్రీ కామాక్షీ అమ్మవారికి స్పపన తిరుమంజనేం జరుగుతుంది 
శ్రీ రాత్రి శ్రీ సోమాస్కందమూర్తికి పెద్దోష వాహనంపైన, శ్రీ కామాక్షీ దేవికి పల్లకిపైన 
ఊరేగింపు జరుగుతుంది 


ఐదవ రోజు ఉదయం 9 గంటలకు శ్రీ చంద్రశేఖరస్వామి మనోన్మణి 
అమ్మవారలకు స్నపన తిరుమంజనం జరుగుతుంది పిదప యు పుష్కరిణి 
తీరానికి శ్రీ శ్రీ చంద్రశేఖరస్వామి మనోన్మణి అమ్మవారలతోపాటు, శ్రీ శ్రీత్రిశూల స్వామి 
రూడా ఊరేగింపుగా వస్తారు పిదప త్రిశూలస్వామికి స్పపన తిరుమంజనమయిన 
తర్వాత పుష్కరిణిలో స్నానం చేయిస్తారు ఆ త్రిశూల స్నాన సందర్భంలో అనేక 
మంది భక్తులు కూడ కపిలతీర్థంలో మునకలిడి పవిత్ర స్నానాలు చేస్తారు 


కే2/ 


సాయంత్రం యధాక్రమంగా ప్రదోషకాల పూజారాధనలు పూర్తి అయిన 
తర్వాత అర్భకస్వాములు ధ్వజస్తంభం పైన వున్న వృషభధ్వజాన్ని అవరోహణ చేస్తూ 
శ్రీకామాక్షీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు స్వస్తి వాచనం పలుకుతూ 
బ్రహ్మోత్సవానికి వచ్చిన దిక్పాలురకు, బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు పలకడంతో 
బ్రహ్మోత్సవాలు మంగళప్రదంగా జయప్రదంగా పూర్తి అవుతాయి 

ఆరాత్రి 8 గంటలకు శ్రీసోమాస్కందమూర్తి రావణాసుర వాహనంపైన, 
శ్రీ కామాక్షీ దేవి పల్లకిపైన వేంచేసి, తిరుపతి పురవీధుల్లో సంచరిస్తూ అశేష 
భక్తులను నిండుగా అనుగ్రహిస్తూ తిరిగి ఆలయంలో ప్రవేశిస్తారు 

ఊరేగింపు అనంతరం బ్రహ్మోత్సవాల్లో పాలు పంచుకొన్న బుత్విక్కులకు 
అర్చకస్వాములకు బహుమానంతో సత్కారం జరుపబడుతుంది 

శరర 3 


శ్రీ కామాక్షీ కపిలేశ్వరస్వామివారి దివ్యసన్నిధికి ఎదుటి దిశలో అనగా 
కపిలతీర్థ పుష్కురిణికి. పశ్చిమ తీరంలో ఎత్తైన గుహాలయ వుంది దీన్నే 
“శ్రీనరసింహస్వామి గుహ” అంటారు 
ఈ గుహలో శ్రీ లక్ష్మీన్సృసింహస్వామివారి ఏక శిలామూర్తి ప్రతిష్టింప 
బడింది 
ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖం 
అన్యేన సింధు తనయా మవలంబ్య తిష్టన్‌ 
వామేతరేణ వరదాభయ హో ముద్రాం 
లక్ష్మీ వృసింహ మమదేహి కరావలంబమ్‌. 
అను శ్రీ శంకర భగవత్పాదులవారి నృసింహస్తోత్రానికి నిదర్శనంగా 
వరదాభయ హస్త ముద్రలతో శంఖ చక్రాలు ధరించి ఎడమతొడపై సమాసీనమై 
యున్న లక్ష్మీదేవితో విరాజిల్లుతూ వున్న శ్రీ లక్ష్మీనృసింహస్వూమివారి శిలామూర్తిని 
తాళ్లపాక పెదతిరువులాచార్యులు ప్రతిష్టించాడని ప్రతీతి! సువూరు 
రెండడుగుల ఎత్తు వున్న ఈ శిలా విగ్రహమూర్తి యొక్క కుడిచేయి, కిరీటం 
కాలాంతరంలో భిన్నమైపోయాయి. ఈ విగ్రహం వెనుక గుహలో సొరంగ మార్గం 
వుంది, కాని గుహలోని రాళ్లు పడినందువల్ల కొంతవరకు మూసికొనిపోయింది 
128 


ఈ గుహాలయంలోనికి ప్రవేశించడానికి పుష్కరిణిలో నుంచి మెట్లు 
నిర్మించబడివున్నాయి గుహ యొక్క ముఖద్వారానికి చెక్కడపు శిలాద్వారం 
బంధం నిర్మించబడి వుంది గుహ ముఖద్వారానికి అనుబంధంగా వరుసకు 
మూడు స్తంభాల వంతున ఐదవరుసల శిలాస్తంభాలతో ముఖ మండపం 
నిర్మంపబడింది ఈ స్తంభాలన్నీ విజయనగర శిల్చ నైపుణ్యంతో ఎడనెడ వరాహ 
లాంఛనంతో విరాజిల్లుతూ వున్నాయి 


ఈ లక్ష్మీనృసింహస్వామి గుహలో నుంచి నేరుగా వేంకటాచలానికి సారంగ 
మార్గం వున్నట్టు జనశ్రుతి కధనం ఈ విషయాన్ని వరాహ పురాణాంతర్గ 
శ్రీవేంకటాచలమాహాత్మ్యం కూడా చాటుతున్నది 


శ్రీనివాసుడు పద్మావతిని తనకిచ్చి వివాహం చేసే నిమిత్తమై ఆకాశరాజుతో 
మాట్టాడవలసినదని వకుళాదేవిని ఆదేశించి, ఆవెను నారాయణవనం 
వెళ్లగోరుతూ ఇలా అంటాడు 


“ఇతో గచ్చ మహాభాగే! శ్రీనృసింహగుహాయతః 
తన్మార్లేణావ తీర్యాస్మాత్‌ భూధరేన్తాత్‌ మనోరమాత్‌” 


“పరమపూజ్యురాలైన వకుళాదేవీ! నీవు నృసింహగుహమార్గం గుండా 
దిగి వెళ్లుము” అని తెలియజేసిన ఆ నృసింహగుహే ఇది ఈ గుహమార్గం 
ద్వారానే వకుళమాత వేంకటాచలాన్నుండి దిగి కపిల తీర్థాన్ని దర్శించినట్లు 
భవిష్యోత్తర పురాణం రూడా తెల్చుతున్నది 


ప్రస్తుతం ఈ గుహ కడ్డీల వాకిళ్లతో వమూసి వేయ్‌బడినందువల్లన 
చూపరులెవరు ఈ గుహలోనికి వెళ్లడానికి వీలులేదు 


'శ్ర వేణుగోపాంస్వామి అలయం 


కపిలతీర్థ పుష్కరిణి మెట్లకు దక్షిణ దిక్కున వరుసకు ఏడు వంతున 
ఏడు వరుసలతో ఎత్తైన 49 రాతి స్తంభాలతో 50%5 0% 6' ఘనపుటడుగుల 
వైశాల్యం కలిగిన రంగమండపం నిర్మింపబడింది ఈ రంగ మండపాన్నే ““తీర్థవారి 
మండపం'' అని కూడా అంటారు. 
129 
10 


ఈ రంగ మండపం ప్రథాన ముఖమండపంగా చేసి రెండు ఆలయాలు 
నిర్మింపబడి వున్నాయి దక్షిణం దిక్కున అనుసంధించి ఉత్తరాభిముఖంగా 
ఇనుప కటాంజనం అవుర్పబడి వున్న శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం 
ప్రధానమైంది 


అలాగే రంగ మండపానికి పడమటి దిక్కున ఆనుకొని తూర్పుముఖంగా 
ఇనుప కటాంజనంతో వున్న శ్రీ లక్ష్మీ నారాయణస్వామి ఆలయం రెండవది 


రంగ వుండపాన్ని ఆనుకొని ఉత్తరాభివముఖంగా ఉన్న శ్రీ వేణం 
గోపాలస్వామి వారి ఆలయం ముఖమండపం, గర్భాలయం అని రెండు 
భాగాలుగా నిర్మింపబడింది వరుసకు నాలుగు రాతి స్తంభాల వంతున నాలుగు 
వరుసలతో మొత్తం 16 స్తంభాలతో నిర్మితమైన చతుర(స్రాకార ముఖమండపం 
నిర్మితమైంది ఈ స్తంభాలు ఎక్కువగా శిల్చశోభితం కాకపోయినా, కొన్నింటి మీద 
క్రింది భాగంలో ఆంజనేయస్వామి, విష్వక్సేనుడు, సంకీర్తనకారులు, 
కాళియమర్దన _ ఇలాంటి రమణీయ శిల్పాలు చోటుచేసుకొన్నాయి 


ఈ ముఖ మండపాన్ని ఆనుకొని సుమారు 8 అడుగుల చతుర(స్రాకార 
గర్భాలయం వుంది ఈ గర్భాలయం శిలా ద్వారబంధానికి లోపలివైపున చెక్క 
తలుపులు, బయటివైపున కడ్డీల తలుపులు బిగించబడినాయి ఈ గర్భాలయం 
మధ్యభాగాన శ్రీ రుక్మిణీ సత్యభామా సమేతంగా శ్రీ వేణుగోపాలస్వామివారి 
మనోహుమైన శిలామూర్తి ప్రతిష్టింపబడింది 


ఈ వేణుగోపాలస్వామి చతుర్చ్భుజుడై స్థానక (నిలిచివున్న) భంగిమలో 
దర్శనమిస్తున్నాడు పై కుడి ఎడమ చేతుల్లో వరుసగా చక్ర శంఖాలను, క్రింది 
కుడి ఎడమ చేతుల్లో వేణువును ధరించి నోటితో మైోగిస్తున్నాడు ఎడమకాలుపై 
నిలిచి, కుడికాలును కొద్దిగా మడచి, ఎడమకాలి అవలివైపున మునివేళ్లపై నిలిచి 
“స్వస్తికాసనం”లో కిరీటాది సర్వాభరణాలతో నయనానందకరంగా దర్శన 
మిస్తున్నాడు. శ్రీ స్వామివారికి శిలా మకర తోరణం కూడా మలచబడింది మకర 
తోరణంతో కూడా సుమారు అరు అడుగుల ఎత్తు వున్న శ్రీ వేణుగోపాలస్వామివారి 
శిలావయూర్తికి కుడిప్రక్కన ఎడవు చేతిలో కవులాన్ని ధరించి కుడిచేతిని 
వయ్యారంగా క్రిందికి వ్రేలాడదీసిన (లంబితంగా) రుక్మిణీదేవి నిలిచివున్న శిలా 

130 


విగ్రహం, అలాగే ఎడమ ప్రక్కన రుడిచేతిలో కమలాన్ని ధరించి, ఎడమచేతిని 
వయ్యారంగా క్రీంది వేలాడదీసిన (లంబితంగా) సత్యభామా దేవి నిలిచివున్న 
శిలా విగ్రహం చోటు చేసికొని వున్నాయి 


ఈ ఆలయంలో శిలామూర్తులతో పాటు సుమారు *21/2 అడుగుల 
ఎత్తు వున్న శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారి పంచలోహ 
ఉత్సవ ప్రతిమలు కూడా ఉన్నాయి 


వైఖానస ఆగమ శా స్తోక్తంగా అర్బనాదులు జరిగే ఈ వేణుగోపాలస్వామి 
ఆలయ నిర్మాణం ఎప్పుడో జరిగిందో నిక్కచ్చిగా తలియరావడం లేదు పూర్వం 
వున్న శ్రీ వేణుగోపాలస్వామివారి విగ్రహు కొంచెం భిన్నంకాగా, వాటి స్థానంలో 
1998 జూన్‌లో మళ్లీ కొత్త విగ్రహాలను తిరువుల తిరుపతి దేవస్థానం 
ప్రతిష్టించింది 

ప్రతిరోజు శ్రీవేణుగోపాలస్వామివారికి మూడుపూటలా అర్చన నివేదనలు 
జరుగుతున్నాయి ఉదయం పూట, దధ్యోదనం, మధ్యాహ్నం, శుద్దాన్నం, రాత్రి 
ముళహోర (మిరియప్పాంగలి) నివేదింపబడతాయి ఈ వేణుగోపాలస్వామివారి 
నివేదన కోసం ప్రత్యేకంగా ఈ ఆలయానికి తూర్పు దిక్కున వంటశాల కూడ 
వుంది 


శ్రీ వేణుగోపాలస్వామికి శ్రీకృష్ణాష్టమిరోజున పోషంగా శ్రీ వేణుగోపాల 
స్వామి వారలకు అభిషేకార్చనలు జరుపబడడమేగాక పులిహోర, అప్పం, దోసె, 
చక్కెర పాగలి, నువ్వులపిండి మున్నగు ప్రసాదాలు నివేదింప బడతాయి పిదప 
ఆ సాయంత్రం పూలమాలలతో సర్వాభరణాలతో అలంకరింపబడిన శ్రీ రుక్మిణీ 
సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారికి తిరుపతి పురవీధుల్లో ఊరేగింపు 
జరుగుతుంది 


శ్రీ వేణుగోపాలస్వామి గర్భాలయం పైన ఏకకలశ గోపురం నిర్మితమైంది 
ఈ గోపురంపైన ఉత్తరాభివయఖంగా శ్రీ రుక్మిణీ సత్యభావూ సవేంత 
శ్రీ వేణుగోపాలస్వామి సిమెంటు శిల్పాలు ఏర్పాటు చేయబడినాయి 
ప్రతి సంవత్సరం శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవంలో చివరి 
రోజున సౌరమానం ప్రకారం మీనమాసం మృగశీర్దా నక్షత్రం రోజున ఆళ్వారు 
తీర్థం (కపిలతీర్థం) లోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ ముఖమండపానికి 
131 


వేంచేస్తారు ఈ మండపంలోని శ్రీ పీతారామలక్ష్మణ సమేతంగా శ్రీ కోదండరామ 
స్వామివారికి, సుదర్శన చ క్రత్తాళ్వారుకు స్నపన తిరుమంజనం జరిగిన తర్వాత 
పుష్కరిణీ తీర్ధంలో చక్రస్నానం జరుపబడుతుంది 


అలాగే ప్రతి సంవత్సరం వృషభ మాసంలో జరిగే శ్రీ గోవిందరాజస్వామి 
వారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున అనగా అనూరాధా నక్షత్రం రోజున జరిగే 
చ(క్రస్నానానికి, శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామి, సుదర్శన 
చ(క్రత్తాళ్వారు ఈ మండపానికి వేంచేయగా తిరుమంజనాదులు జరిగిన తర్వాత 
చక్రస్నానం నిర్వహిపబడుతుంది 


ఇక (శ్రావణ పౌర్గవిి జంధ్యాల పండుగనాడు కూడా 
శ్రీ గోవిందరాజస్వామి, శ్రీకృష్ణస్వామి, శ్రీ సుదర్శన భగవానులు వేర్వేరు పల్లకిలపై 
వేంచేసి ఇక్కడి వేస్తారు ఇక్కడ తిరుమంజనాదులు నిర్వహిచిన తరువాత 
యజ్ఞోపవీతధారణ అయిన తర్వాత ఘనంగా నివేదనాదలు జరిగిన తర్వాత 
తిరిగి ఆలయానికి వెళతారు 


కార్తీక పౌర్ణమి రోజున, శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామి, 
అలాగే అధ్యయనోత్సవంలో కూడ ఆళ్వారులతో కూడి ఈ వుండపానికి 
వేంచేస్తారు ప్రతి సంవత్సరం కనుమ పండుగరోజు గోవిందరాజస్వామి ఆలయం 
నుండి శ్రీ గోదాదేవి (అండాళ్‌) ఆళ్వార్‌ తీర్ధానికి విచ్చేసి ఈ మండపంలో 
తిరుమంజనాదులు ముగించుకొని, ముత్తైదువులకు పసుపు, కుంకువు, 
తాంబూలాది వాయనదానాలిచ్చి తిరిగి ఆలయం చేరుకొంటుంది 


తజ్జేరముదు ఉత్సవం 
తిరుమల క్షేత్రంలో ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి నాటికి 11 రోజుల 
వలుందుంగా (ప్రారంభవెై 24 రోజుల పాటు అధ్యయినోత్సవాలు 
జరుపబడుతాయి. ఈ ఉత్సవాల్లో విశేషంగా ఆళ్వారుల దివ్యప్రబంధ 
పారాయణలు జరుగుతవి. చివరి రోజున తణ్గీరముదు ఉత్సవం (అమృత 
జలోత్సవం) జరుగుతుంది. తిరుమలలో ఈ ఉత్సవాలు పూర్తి అయిన తర్వాత 
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో కూడ అధ్యయనోత్సవాలు 24 
క32 


రోజుల పాటు జరుపబడుతున్నవి చివరి రోజున “తణ్జీరముదు ఉత్సవం” నాడు 
శ్రీడీవి భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామి ఒక పల్లకిపైన, ఆళ్వార్లు వేర్వేరు 
పల్లకిలపైన వేంచేసి ఊరేగింపుగా ఆళ్వారు తీర్థా(కపిలతీర్థం!నికి వేంచేస్తారు 
అక్కడ శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో ఈ ఉత్సవమూర్తులన్నింటికీ 
అభిషేకార్చనలు, నివేదనలు ఘనంగా జరుపబడిన తర్వాత, తిరిగి ఆలయానికి 
వెళ్లడంలో '“తణ్గీరముదు ఉత్సవం' పూర్తి అవుతుంది 





కపిలతీర్ధ పుష్కరిణికి దక్షిణ దిక్కున వున్న రంగమండపానికి (తీర్థవారి 
మండపం) అనుసంధించి తూర్పుముఖంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి 
చిన్న ఆలయం వుంది 


ముఖ మండపం, గర్భాలయం అని రెండు భాగాలుగా నిర్మింపబడిన 
ఈ ఆలయంలో సుమారు నాలుగడుగుల ఎత్తు వున్న శ్రీ లక్ష్మీనారాయణస్వామి 
వారి శిలా విగ్రహం ్రతిష్టింపబడింది పాంచరాత్రాగమం ప్రకారం పూజలు 
నిర్వహింపబడుతున్న ఈ విగ్రహాన్ని తాళ్లపాక అన్నమాచార్యుల కుమారుడు పెద్ద 
తిరుమలాచార్యులు ప్రతిష్టించినట్లు శాసనాలు స్పష్టం చేస్తున్నాయి అలాగే 
శాలివాహన శకం 1468 ప్రభవ నామ సంవత్సరం మిథున మాసంలో అనగా 
20-6-1546 తేదీన ఈ లక్ష్మీ నారాయణస్వామివారికి దైనందిన నివేదనకోసం, 
సాయంకాల నిత్య దీపారాధన కోసం పెద్ద తిరుమలాచార్యులు ఏర్పాటు చేశాడని 
కూడ తెలుస్తున్నది అంతేకాక తమిళ, వైకాళి, ఆణి, మాసి నెలల్లో ప్రత్యేకంగా 
నివేదనల కొరకు ఏర్పాట్లు జరుపబడినట్లు కూడ స్పష్టవువుతున్నది 
కాలాంతరంలో ఆ ఏర్పాట్లు ఆగిపోయాయి 


చతుర్భుజుడై శంఖ చక్రాలతోను, అభయహస్తంతోను, ఎడమ తొడపై 
లక్ష్మీదేవిని కూర్చొనబెట్టుకొన్నట్లుగా వున్న ఈ ఏకశిలా విగ్రహమూర్తి అయిన 
శ్రీ లక్ష్మీనారాయణ స్వామి చూపరులకు అత్యంత గమణీయంగా దర్శన 
మిస్తున్నారు ఈ లక్ష్మీనారాయణస్వామివారి గర్భాలయంపై ఏకకలశ గోపురం 


నిర్మించబడింది 
133 


గర్భాలయానికి ముందు, వరుసకు నాలుగు స్తంభాల వంతున నాలుగు 
వరుసలతో 16 రాతి స్తంభాల చతురస్ర ముఖ మండపం సర్మింబడింది ళీ 
స్తంభాలపైన ఆంజనేయుస్వావి, గరుత్మంతుడు, కాళింగవఎర్షన 
భగవద్రామానుజులు, శంఖం, చక్రం మున్నగు శిల్పాలు చెక్కబడినాయి 

ఈ ఆలయంలో అర్చనాది కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహంపబడు 
తున్నాయి 

శర శే 3 
శ్రీ కొమాక్షీ నందనవనం 

శ్రీ వేణుగోపాలస్వామి గుడికి వెనుక భాగంలో శ్రీ కామాక్షీ నందనవనం 
పేరుతో ఉద్యానవనం నిర్మింపబడింది ఈ తోటలో మారేడు (బిల్వం) చెట్లు, 
శివలింగ పుష్పాలచెట్టు వున్నాయి 

కపిలమహర్షి శివలింగ పుష్పాలతోనే కపిలేశ్వరస్వామివారికి అర్చించినట్లు 
చెప్పబడినది అందువల్లే శివలింగం (నాగలింగం) పుష్పాల చెట్టు ఈ కపిలేశ్వర 
క్షేత్రంలో “స్టలవృక్షం''గా ప్రసిద్ధిపొందింది 

శ్రే న ఈ 
నమ్మాళ్వారు గుడి 

కపిలతీర్థం నుండి వెలుపలికి వస్తున్న మార్గంలో శ్రీ వేణుగొపాలస్వామి 
ఆలయానికి వెనుకగా శ్రీ కామాక్షీ నందనవనం వుంది ఈ నందనవనాన్ని ఆనుకొని 
దక్షిణం దిక్కున ఎత్తైన ప్రాకారంతో, (ప్రవేశ గోపుర వుండపాదులతో 
పశ్చిమాభిముఖంగా నిర్మింపబడిన శ్రీ నమ్మాళ్వారులవారి ఆలయం మనకు 
దర్శనమిస్తుంది ఈ ఆలయంలో ఆసీన భంగిమలో వున్న నమ్మాళ్వారుల వారి 
శిలామూర్తి ప్రతిష్టింపబడింది 

క్రీస్తుశకం 1 3వ శతాబ్దంలో ఈ ఆలయ శిఖరాన్ని మండపాలను పాండ్య 
మండలంలోని “తంజలూర్‌'' గ్రామనివాసి పల్లవరాయన్‌ అని పిలువబడే 
వానెదుత్త క్రెయాలగియార్‌ అనే వ్యక్తి నిర్మించినట్లు శాసనాలు తెలుపుతున్నాయి 
128 5-8 6 ప్రాంతంలో పై వ్యక్తి ఈ నమ్మాళ్వార్‌ ఆలయానికి గాను కడపజిల్లా 
నందలూరు వద్ద “రామానుజ తిరునందనవనం'” అనే పేరుతో ఒక పుష్పతోటను 
పెంచినట్లు కూడా తెలుస్తోంది 

134 


ఈ ఆలయానికి ప్రత్యేకమైన నిధి వుండినట్లు “వంటశాల' వున్నట్లు 
విశేషమైన ఉత్సవాలు జరిగినట్లు కూడా ఆధారాలు కనపడుతున్నాయి 
ఈ గుడిలో 12 రోజులపాటు నమ్మాళ్వార్‌ అధ్యయనోత్సవాలు వైభవంగా జరిగేవి 
1514 ప్రాంతంలో పత్తర్పిరానయ్యన్‌ అనే శ్రీ వైష్ణవ శాత్తాద ఏకాంగి 12 రోజుల 
పాటు జరిగే అధ్యయనోత్సవాల్లో 11వ రోజున దివ్యప్రబధ పారాయణకు, 
నివేదనకుగాను 150 పణాలు నిధిని ఏర్పాటు చేశాడు 


ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉత్సవాలతో వెలిగిన ఈ నమ్మాళ్వార్‌ గుడి 
గర్భాలయ, శిఖరాదులు అన్నీ శిధిలమయ్యాయి ఇందులో నమ్మాళ్వారు వారి 
విగ్రహం వున్నప్పటికీ పూజలు ఏ మాత్రం జరగడం లేదు 


జ్‌ 33 
ఆంజనేయస్వామి మండపం 


నమ్మాళ్వారు గుడికి అనుకొని దక్షిణ దిక్కున రమణీయమైన శిలా 
స్తంభాలతో నిర్మింపబడిన ఒక మండపం వుంది ఈ మండపంలో దక్షిణాభి 
ముఖంగా ప్రతిష్టింపబడిన శ్రీ వీరాంజనేయస్వామి వారి శిలా ప్రతిమ వుంది 
ఈ వి[గ్రహాన్ని వుధ్వమతాచార్యులయిన వ్యాసరాయలు( 16వ శతాబ్దం) 
నిర్మించినట్లు ప్రతీతి ఇదేగాక తిరుపతి గ్రామానికి చుట్టూ పొలిమేరల్లో ఇలాంటి 
ఆంజనేయస్వామి విగ్రహాలను ఆయన ప్రతిష్టించినట్లు కూడా చెప్పబడు 
తున్నది సుమారు 50 ఏండ్లకు పూర్వం ఒక మధ్వ (బ్రాహ్మణుడు పూజించినట్లు, 
చుట్టూ తెరవబడినట్లు నిర్మించిన ఈ మండపానికి ఇనుప కటాంజనం ఏర్పాటు 
చేయబడింది 


ప్రతి సంవత్సరం దసరా రోజు శ్రీ కపిలేశ్వరస్వామి “పారువేట'కై ఈ 
మండపంలోనికి వేంచేస్తారు. 
శశ ర్‌ 3 


135 


శ్రీ కపిలేశ్వర సుప్రభాతమ్‌ 


రచయిత 


శ్రీ ఎం వి. రామనాధఘనాపారి. 
యజుర్వేద ప్రధానాధ్యాపకులు, 
శ్రీ వేంకటిశ్వర వేదకళాశాల, 


తితి దేవస్థానములు, తిరుపతి 
కపిలేశ్వర దేవేశ ప్రాతసృంధ్యా ప్రవర్తతే 
ఉత్సిష్ణ కపిలారాధ్య త్రైలోక్యం మంగళంకురు  -1 
పాతొళోచ్ధిత లింగేశ వృషభధ్వజ హేప్రభో 
కొమాక్షీవల్లభోత్తిష్ట జగతొం మంగళం కురు -2 
పాతాళలింగ కపిలేనసుపూజితస్త్యం 
భూమిం విభిధ్య సహసా పరివర్ధమానః 
శ్రీ వేంకటాద్రి కుహరే భువిచావిరాసీః 
కొమాక్ష్యధీళ కపిలేశ్వర సుప్రభాతమ్‌ =ప్ర 


త్వత్సార్శ భాగ గిరి నిర్జర పూతధారా 
హ్యాంతర్య కష్టమభిలం వినివారయంతీ 
అంతర్మనస్యతి కుతూహలమాతనోతి 

కామాక్ష |ధీళ కపిలేశ్వర సుప్రభాతమ్‌ కీ 
త్వదృక్తి యుక్త కపిలాఖ్య మునేః ప్రభావాత్‌ 

తత్‌ ప్రార్ధనా మనుగతే కపిలాఖ్య తీర్గే 

స్నాత్వా వసంతి సుజనాస్తన దర్శనార్థమ్‌ 
కామాక్ష్య్యధీశ కపిలేశ్వర సుప్రభాతమ్‌ ఎర్‌ 
విఘ్నేశ్వరం ప్రథముతః ప్రణమంతిసర్వే 

శ్రీ షణ్ముఖం చ తదనంతర మేవ భక్తాః 

త్యద్దర్శనం విదధతే భవమోచనాయ 

కాన్యూక్ష్యధీళ కపిలేశ్వర సుప్రభాతమ్‌ -6 


1977 లోనూతనంగా నిర్మింపబడిన శ్రీ కపిల్చరస్వామివారి అలంకార, కల్యాణ మండపాలు 
మరియు దేవాలయ పునరుద్దరణ తుంభాభిషేకాదుల సందర్భంగా “శ్రీ కపిలేశ్వర 
సుప్రభాతము ”నుతి తి దేవస్థానం యజుర్వేధాధ్యాపకులు, మహాకవి శ్రీ ఎం వి రామనాథ 
ఘనాపాఠి గౌరు రచించారు ఇది అప్పట్లో చ ము(దణగా వెలువడింది 

క్షే 


శ్రీమాతరం ళివసమాదృత భాగ్యమూర్తిమ్‌ 
కామాక్ష్యృభిఖ్య శివశక్తి మనస్తవంతి 

సవన్‌ త్వదీయ మహిమా జగతి ప్రసిద్ధః 
కామాక్ష్యధీశ కపిలేశ్వర సుప్రభాతమ్‌ 7 


శ్రీ వేంకటేశ్వర వివాహవినిశ్చయార్ధమ్‌ 
శ్రీ వేంకటేశ వచసా వకుళా యయాచే 
తత్‌ ప్రార్ధనామసు వివాహవరప్రదాతః 
కొమాక్ష్య్యధీశ కపిలేశ్వర సుప్రభాతమ్‌ ఆలి 


బ్రహ్మాస్వయుం పశుపతే పళశురూపమేత్య 

కీరాభిషేక మకరోత్కిల పూర్వమత్ర 
గోపాలరూపమధిగచ్చతి కేళవోపి 

కామాక్ష్యధీశ కపిలేశ్వర సుప్రభాతమ్‌ ఒం 


తల్గ్లింగ ఏవ వసతొమితి యాచితౌతెౌ 
తాదృక్‌ ప్రభావ మునినా విధికేశవౌ స్తః 
మూర్తిత్రయాత్మక మహేేర లింగరూప 
కామాక్ష్యధీశ కపిలేశ్వర సుప్రభాతమ్‌ ॥ 


భూలోకనాథ కపిలేశ్వర సుప్రభాతమ్‌ 
శ్రీరామనాథ వరభక్ర కవి ప్రణీతమ్‌। 

భక్త్యా స్వయం ప్రతిదినం భువియే పరంతి 
సంప్రాప్పు వంతి పరమాం సకలార్ధ సిద్ధిమ్‌॥ 


కూర్మస్యో పరిసుస్థితే ఫణిపతౌ తన్మూర్థి భూమౌస్థితమ్‌ 

లింగం గోః; పయసాభిషేచకముజం గోపాలరూపం హరిమ్‌। 
తర్రైవం కపెలర్షిణా పరమయా భక్తాసుమైః పూజితమ్‌ 

దృశ్యం చిత్రమహో త్రిమూర్తి మిళితం ధ్యాయామి లింగోత్తమమ్‌! 


137 


శ్రీనివాస ఉవాచ. 


త్వం గఛ్భాధః ప్రదేశే చ కొపిలం లింగముత్తమమ్‌। 
తత్రాస్తే తీరరాజోయ: కపిలేశ్వర సన్నిధౌ! 


తత్ర స్నాత్వా యథా యోగ్యం మదర్ధం తీర్థపుంగవే। 
కపిలేశ్వర మాసొద్య యాచ్యతాం పరమవ్యయమ్‌ ॥ 


శ్రీనివాసేన బాలేన సదా కల్యాణ కాంక్షిణా। 
ప్రేషితాహు తదర్ధంవై కురుమే ఇ_భీప్పితం ప్రియమ్‌॥ 


ఇతి భవిష్యోత్తర పురాణే ప్రోక్తం 


శరర రగ 


శ్రీ కటలేశ్వర స్తోత్రమ్‌ 


కపిల మహాముని పూజిత లింగం 
సకల సురాసుర వందిత లింగమ్‌ 
భువిజన రక్షణ కారణ లింగం 
నమత మహా కపిలేశ్వర లింగమ్‌ 


పాతాళాద్భువిచోట్ధిత లింగం 
నిర్ణరపాత విరాజిత లింగమ్‌ 
సిద్ధి వినాయక షణ్ముఖ లింగం 
నౌమి మహా కపిలేశ్వర లింగమ్‌ 


వేంకట నాయక మానిత లింగం 
ప్రేరిత వకుళా ప్రార్థితలింగమ్‌ 
వైవాహిక మను మోదక లింగం 
నౌమి మహాకపిలేశ్వర లింగమ్‌ 


కాలకూట విషభూషణ లింగం 
కాలనివారణ కారక లింగమ్‌ 
కాలచక్ర పరిసేవిత లింగం 
నౌమి మహా కపిలేశ్వర లింగమ్‌ 


138 


శహ్మ మురారి మహేశ్వర ఠతంగం 
సృష్టి స్థితి లయ కారకలింగమ్‌ 
సర్వదోష పరిహారక లింగం 

నౌమి మహా కపిలేశ్వర లింగమ్‌ 


శ్రీ మదగస్త్య సునామక లింగం 
కోటిలింగ పరిసూచక లింగమ్‌ 
ఖాస్కదముండల ఖాసక లింగం 
నౌమి మహా కపిలేశ్వర లింగమ్‌ 


నే చే చే చే 


'ఈీ కపెలేచ్వర వ్రషత్తిః 


పంచాక్షరీ మనునివాస మఘోర రూపం 
పంచాననం భగవతి గిరిజా సమేతమ్‌ 
చంద్రార్క వహ్న్షినయనం జటిలం మహేోం 
చందార్ధచూడ శిరసం శరణం ప్రపద్యే 


ఢక్కాం మృగం వరదమగ్నిశిఖాం ధరంతం 
ఇక్తార్తి భంజన చణం సకలార్ధదం తమ్‌ 
దుష్టస్య ఖంఢన విధౌ పటు రుద్రమూర్తిం 
మూర్తి తయాత్మ కపిలేశ మహం ప్రపద్వే 


సృష్టి స్థితి ప్రళయకేళి విలోల మీశం 
వేదైక వేద్య మహిమానమచిన్త్యమూర్తిమ్‌ 
ఓంకార రూప మతభులాగము తత్వసారం 
జ్ఞాన ప్రదం శివహం శరణం ప్రపద్యే 


నేత్రేందునా సకలతాప విమోచకంతం 

నేత్రాగ్నినా సకలశటతు నిబహణంచ 

నేత్రార్కశక్తి లయ రక్షణ సృష్టి హేతుం 

కామాక్ష్యథీశ కపిలేశమహం ప్రపద్యే 
139 


హంస స్వరూప ముపయాతి హి పోహమేత్య 
శ్రీరామనాథ కవిమావస రాజహంస: 
కామాక్ష్య్యధీశ కపెలేశ్వర సుప్రపత్తిం 

నిత్యం పఠంతు మనుజాస్సకలార్థ సిద్ధ్యై 


శే శే రే నో 


విఘ్పేశ్వరాయ దేవాయ 
శర్వపుత్రాయ మంగళమ్‌ 
వల్లీసేనా సమేతాయ 
సు(బహ్మభణ్యాయు మంగళమ్‌ 


శ్రీకామాకైై జగన్‌ మాత్రే 
మహాదేవ్వైచ మంగళమ్‌ 
కపిలేశ్వర రూపాయ 
మహాదేవాయ మంగళమ్‌ 


పాతాళలోకాదుద్భ్భూయ 
ఇభకానుగహకారిణే 
భూలోక నిత్యవాసాయ 
దేవ దేవాయ మంగళమ్‌ 


వమళ్శివాయ శాంతాయ 
సపర్వాఖిష్ట పదాయినే 
అగస్త్యేశ్వర లింగాయ 
కోటి లింగాయ మంగళమ్‌. 


ఆది మధ్వాంత శచనూన్యాయ 

మహాప్రళయ సాక్షిజో. 

పంచ ఖబబహ్మ స్వరూపాయ 

తఈత్యృంబకొాయ చ మంగళమ్‌ 
140 


వేంకటాద్రేః పరిసరే 
కపిలాఖ్య సరస్తటే. 
గిరినిర్ణర సుప్రాంతే 
నిత్యవాసాయ మంగళమ్‌ 


కైలాస శిఖరావాస 
పరబ్రహ్మ స్వరూపిణీ 

కామాక్షీ వల్లభాయాస్తు 
కపిలేశాయ మంగళమ్‌ 


శశ శ ఈ 


శ్రీ కపిలేశ్వర బ్రహా్మీత్సవం 
శేష వాహనం. 
రచన * గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌, తిరుపతి. 
ఆదితాళం 


శేషవాహనమ్మున శివుడదే సతితో; 
శేష వైభవముల వెడలెను కనరే 


భాషాపతి లక్ష్మీపతియును మరి 
వాసవాది దేవతలు జయవెట్ట॥ శేష ॥ 


విసపు తలపులతో విలవిలలాడే 

దెసల మానవుల దైన్యము వాపగ 

అసమ నేత్రముల అభయము నెరపుచు 

విసుపు లేక రెండువేల నాలుకలు గల॥ ॥శేష ॥ 


హరికిని తనకును అంతరము లేదను 
పరమ సత్యమును పగటు సేయగా 
హరికి పరియంకమైన శేషుని - ఆ- 
భరణముగ దాలిచి షరమానందమున ॥శేష ॥ 
శ్రీ కపిలేశ్వరస్వామి (బ్రహ్మోత్సవం, కల్యాణోత్సవం, డోలోత్సవం కీర్తనలను తి తి దేవస్థానం 


అన్సమాచార్య ప్రొజెళ్టు గాత్ర విద్వాంసులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ[ప్రసాద్‌ రచించడమే గాకు 
పై సందర్భాల్లో శ్రీ కపిల్చేరాలయంలో గానం చేస్తున్నారు 
శేఖ 


సిరుల బాలకృష్ణుని కీర్రనములు 

విరులమాల ధరియించిన వేలుపు 

ధర వెలసినక్రైలాసం బేయనగ 

తిరుపతి పురమున దేవాదిదేవుడు శేష ॥ 
నంది వాహనం 


నంది వాహనముపైన నయముగ వెడలె 

సందడి కపిలేశ్వరుని సకల జనులు కనరే 

సకల సురలు జయవెట్ట సరసను కామాక్షితో 

ప్రకటమైన వేదఘోష పది దిక్కుల మైయగా 

అకలంక భక్తితో అంగన లారతు లెత్తగ 

ఒకపరి కొకపరి మించిన వాయ్యారములతో ॥ నంది॥ 
ప్రణవ రూపుడైన శివుడు పరిపరి విభవములతో 

గణము లెల్ల పరవళశాన కడు వింతగ నాడగా 

ప్రణతు లందుకొనుచు భక్రపాలనా తత్పరుడై 

ఫణిహారము లల్లలాడ పరమానందముగా ॥నంది ॥ 
అరుదుగా పురవీధులందు నాస దీరగా 

గరిమలు మీరగ నిటువలె గౌరీపతి వేడ్కగా 

శరణాగత వత్సలుడని శంకరుడని నుతియించే 

చరణా శితులందరికి చల్లని వరములు కురియుచు ॥నంది ॥ 


చంద్ర ప్రభ వాహనముపై చల్లగ సాగుమురా 

చంద శేఖరా మాకు నీవె అండరా 

గరళమును మింగిన నాటి కొకలు చల్లారగా 

వర జటాజూటమునందు వంక నుంచుకొన్నావో 

సరిలేని త్యాగ నిరతితో సకల లోక జీవుల గాచే 

వరదుడవు వరగుణశీలివి వందనములు గైకొనరా ॥ చంద్ర॥ 

మూడు కన్నులవాడ ముల్లోకములరేడ 

చూడ చూడ కన్నుల విందౌ సుందరాకారా 

వేడుకలు మిన్నుముట్టగా వేదఘోషములు చెలగ 

పొడిగా పార్వతి గూడి బాలకృష్ణనుతులను గొనుచు ॥చంద్ర॥ 
కేత2ై 


ఇంత వింత వాహనము ఎచ్చోట కొనము 
మంతనాన మహేశ్వరుడు మహిలో రావబణునెక్కె 


భక్తుడైనగాని, శక్రియుక్తుడైన గాని, వి- 
రక్తుడై సేవించుటే రాజ్యప్రదమని తెలిసి 
ముక్తి కాముకుండైన దశకంఠుడు వాహనముగా ప్ర- 


పత్తితో ధన్యుడై ప్రపంచమున కీర్తినందె ॥ ఇంత॥ 

తన భక్తుని ప్రీతితో వాహనముగ చేకొని 

కనువిందుగ ఊరేగెను కపిలేశ్వరు డరుదుగా 

తన తనువే నాదమైన నటరాజును పైకొని 

మనకొక సేవా మార్గము చూపినాడు రావణుడు ॥ ఇంత॥ 
శరర 3 

కామాక్షి కపిలేశ్వరుల కఠ్యాణోత్సవం - (మిశ్రగతి నడక) 

సోబాన పాడరమ్మా సుదతులూ 

సోబాన పాడరమ్మా ॥ సోబాన॥ 

కామాక్షీదేవి కపిలేశ్వరుల దివ్య 

కల్యాణ శుభముహూర్తము నేడే యనుచు ॥ సోబాన॥ 

శ్రీలక్ష్మి స్వయముగా సింగారములు చేసి 

శ్రీ పార్వతీ సతిని పెండ్లి కూతురు జేసె ॥ సోబాన॥ 

భారతీదేవియే భవ్యముగ వీణపై 

సారతర సంగీత స్వరగతుల పలికించె ॥ సోబాన॥ 

ముల్లోకములనుగల ముత్తైదువలు చేరి 


చల్లంగ దృష్టి తీసేరు దంపతులకు (గౌరీశులకు) _ ॥ సోబాన॥ 
బాలకృష్ణుని నవ్యకృతుల నంకితముగా 
చాల ప్రియమున గొన్న శివపార్వతుల కిపుడు ॥ సోబాన॥ 


న 
క్షే43 





థాలా 


కపిలేశ్వరా మాకు కనువిందుగా 
అపరంబి ఊయలలో హాయిగా ఊగుమూ 


కలికి మాయమ్మ బంగారు కామాక్షమ్మ 
పలుమారు నిను తొకి పరవళించంగా 
చెలులగూడి అదన శ్రీదేవి భారతులు 
ఎలకోయిలల రీతి ఎలుగెత్తి పాడగా 


దేవకామినులు అందియలు ఘల్గుఘల్లనగ 
సావధానమున మిమ్ము చక్కగా నూచగా 
భావమున నినుదలచి బ్రహ్మాది సురలెల్ల 
చేవమీరిన పలుకులచే మిమ్ము నుతించగా 
నారాయణుడే సరసన నయముగా నిలువగా 
ఆరసి లోకములెల్ల అచ్చెరువొాందగా 

బోరున మా పాపరాశి పాలసి పోవగా ఇంతట 
చేరి కొల్చి తరించితిమి చెంతనే కృష్ణ(వి;నుత 


ఉమామహేశ్వరు లూయల లూగే 
క్రమము కనులార గనరే - వైభవ 
క్రమము కనులార గనరే.. 

పసిడి పాలిండ్ల పయ్యెదలు జార 
అసియాడ నడుము లతివ లూపగా 
కొసరు సరసములు కొదలేక విరియ 
రసికత మీరుచు రాజస మొప్పుచు 
చిరుచిరునవ్వుల జిగిమీరిన తమ 
తిరుముఖ కాంతుల తిమిరము చెరచుచు 
హరియు విరించియు బెనని మెచ్చగ 
అరుదగు వరముల నందరి కొసగుచు 
వేదఘోషలు వివిధ కీర్తనములు 
నాదించీ నదె నయముగను 
మోదంబున అమోదము దెలుపుచు 
సాధు బాలకృష్ణ నుతుల గొనుచును 


శశ రే న్‌ 3 
క్షేతత 


71.0. ౧611010645 5౮911౧2౧0౧5 56౧169 ౦.262 
౯౧౦6 [09 20/ 





౧౧౧6౮ 2౧౮6 ౧౮౦15066 0౫ 5% గీల/2 గ3113గ, 1! & 5, 560666 ౦0గ106 
17 ౦ఈ౭50౧3౧౭2౧5 & ౧౧౧౪6 26౬1 0 ౧655 11602%1 


